TANJORE SARASWATHI MAHAL SERIES No. 69. 


USHAPARINAYAMU 


BY 


—RANGAJAMMA-: 


శక SARASWATHI MAHAL SERIES No. 69 
వనాని వపా స నలక కాకక నా న... 


'SHAPARINAYAMU 


(PADYA KAVYA) 


BY 


RANGAJAMMA 


CRITICALLY EDITED WITH AN INTRODUCTION 


BY 


Sri V. SUNDARA SARMA, 
Pandut, Saraswathi Mahal Library, Tanjore. 


Published By 
Sri 5. GOPALAN, B.A ,8.L., 


Honorary Secretary for the Administrative Committee, 
శ M. S. $. M. LIBRARY, TANJORE. 


1955. 


Price Rs, . 2-9-0 


Talis lIinmioncifir bh 


ఉనాపరిణయ ముం 


(€పహదాన్టి కావ్య ము ) 


రంగాజమ్మ విరచితము 


పరీష్క ర 
శ్రీ విళలదేవుని సుందరశర్మ, 
పండితుడు సరస్యతీమవాల్‌ (గంథాలయమ్యు 
తంజావూరు, 


తోంజూవ్లూరు సరస్వతీమవాలొ న 
(గ్రంథాలయ నిర్వావాక సంఘార్థమై 
గారవన కౌర్యదర్శియగు 
(శ్రీయుత 5 గోపాలన్‌, ౨.4. 8.%., గారిచే 
(పచురింప6బడినది, 


1955 
(మూల్యము రూ 2/|- 





Printed at the 
RATHNAM PRESS, 
MADRAS -1. 








PREFACE 





This publication, which deals with the Puranic theme of 
Usha’s marriagé, isa poetic workin Telugu by Rangajamma, 
a poetess ii the’ court of Vijayaraghava Nayaka (1633 - 1673 
A.D.), the! last Nayak King of Tanjore:. The authoress has 
also writteh the life of Vijayaragava both in the form of a 
Yakshagana or opera and a prabandha' Kavya, a regular 
poetic work. The authoress claims to be one of the lawfully- 
wedded members of the. King’ s-harém. 


There is a wellknown stanza attributed to the authoress 
in which she replies to the charge of the Queen of King 
Vijayaraghava that she has unlawfully monopolized the 
heart of the king. In this stanza she taunts the queen by 
asking her if she is not also endowed with the gifts of 
womanhood by which she could exercise the same captivating 
influence ol the king as herself. This stanza which is well- 
known to the Telugu world has evidently been the cause of 
the popular belief that Rangajamma was a courtezan who 
had captured, by her charms, the king's heart, In the face 
of the express claim of the authress that she is the lawfully - 
wedded wife of the king, and in the face of her tracing her 
parentage to Pasapuleti Venkatgdr1,, itis not easy to accept 
the popular belief as a fact. © gr 


Whatever be heft position in the king's hatem, her 
gifts as a poetess are testified te by the present work in 
Prabandha form satisfying all the strict requirments of 
varied meters and varied descriptions of that species of 
composition. She has indeed added literary grace to the 
original story in the ‘Hari Vamsa’, the last part of Maha» 
bharata from which the version of the story is taken, 


6 


Usha is the daughter of Banasura, the foremost devotee 
of Lord Siva who bestowed upon him a thousand hands and 
extraordinary strength ; and Usha, the daughter of Bana was 
blessed by Sri Parvati herself. But her heart is stolen by 
Sri Krishna's grandson, Aniruddha and is clandestinely 
married to her in her own chamber, The bride-stealer is 
captured red-handed and is imprisoned. War ensues between 
Banasura, his protector Lord Siva, and the Saiva hosts on 
the one side, and Sri Krishna and the Vaishnava hosts on 
ihe other. After a most thrilling struggle without any issue, . 
Brahma mediates and the contending parties are pacified ; 
Bana is left alive with two hands. This is the story. 


The first impression that is produced on hearing the 
story is that it is a fantastic product of a feverish brain. It 
is therefore necessary to pause and answer some of the ques- 
tions that are usually asked about our puranic stories. 


Who are Devas & Asuras? The Hindu scriptures 
classify superhuman beings into Devas and Asuras. It is a 
classification based on the degree of mental discipline of the 
individual concerned. Heredity plays an important part 
in shaping men's character and the classification according to 
the degree of mental discipline naturally reduces itself to a 
classification of two distinct lines of hereditary qualities. The 
name Asura has been given to those who take delight in the 
pleasures promised by the senses, without pausing to consider 
whether their actions are just, or how they affect other 
people for the worse... Devas on the other hand are those 
whose minds are always enlightened by a sense of right and 
wrong and rarely obey their senses without due considera- 
tions of consequences. Asura means—(Asu= Senses and Ra = 
Ramate=takes pleasure in.) one who takes pleasure in the 
genses: Deva is derived from root Div = to be englightened, 


7 

Why does the Lord grant dangerous boons to Asuras ? 
Bana isan Asura by birth; but whether an individual is by 
natural inclination good or bod, the means of invoking the 
Grace of the Almighty and realising one’s wishes are common 
to all, (viz) Bhakti or love towards the Lord, Tapas or 
austerities to invoke his grace, and Yajna or sacrifices to 
pleases Him. Jnana or the pure knowledge of the all-pervad- 
ing one and realising the oneness of the Lord and Universe 
as an ocean of bliss and knowledge is of course the highest 
purpose of every individual in life to-wards which he is un- 
conciously striving by his quest of lesser bits of happiness. 


A stone tied to a string travels in a circle as a result of 
two forces called centrifugal and centripetal respectively. 
The one tends to make the stone fly at a tangent and the 
other draws the stone towards the centre. Similarly there is 
both a centrifugal and a centripetal force in the Lord’s 
scheme of creation and his lay-out of the everchanging drama 
of the Universe. The centrifugal force is widening the 
bounds of creation and enlarges the drama of life. It directs 
the individuals mind towards sensual objects and engages 
him in his quest after a thousand things. The centripetal 
force draws the created beings towards: the Lord so that it 
may become one with the Lord. In the individual it causes 
satiety with outward objects and directs the quest for real 
pleasure inward. The result of these two forces is the cycle 
of births and deaths. The Lord therefore is very free in 
granting all the wishes of his creatures ; but there is always 
an underlying purpose in his grant of the wishes and that is 
the curing of those tendencies of body and mind of the in- 
dividuals, that keep them away from Him and drawing them 
every minute towards Himself. How this is worked out is 
best seen in the stories of Asuras like Bana and Ravana. 
These two get boons of unlimited prowess which seem at first 
‘sight the cause. of piling sins on themselves and inflicting 


8, 


untold hardship on the rest of creation. But the ultimate 
purpose of these boons is to make the individual realise the 
utmost logical consequences of his evil tendency and get away 
from it purified to the fullest extent. Often the consequences 
may entail the end of his life. But a single life is only a short 
span in the life of a soul and the purified soul restarts the 


evolution. 


A doctor gives nutrition to a particular patient, starves 
another, applies an ointment to dissolve an abcess in one 
case but performs an operation in another. You cannot ac- 
cuse him of cruelty to one and mercy to another. The purpose 
in all cases is the cure. The method differs in different cases. 
Sois the way in which the Lord’s grace works amidst His 
creation. The plot of the Lord’s Drama is always perfect. 
The untold sufferring inflicted by the Asura with his irresist- 
able power is itself both justified by the antecedants of those 
that suffer and explained ‘by the future consequences of that 
suffering. The stories inour Puranas are thus an ordered 
interpretation of the tangled picture of the Universe in which 
the Lord's grace works out His purpose. 


This digression is intended to draw the attention of rea 
ders to the deep purpose underlying our Puranic stories which 
look at first sight like children’s fairy tales, and the theme 
of the precent literary work is one such. 


Here we have an Asura called Bana who tyrannises over 
the entire world of human and superhuman beings, but is 
counted among the foremost devotees of Lord Siva. Maha 
Vishnu who has a partiality for the Devas or superhuman 
beings with disciplined minds, hatches a plot against Bana. 
Itis the time of his Avatar as Krishna. He contrives to 
effect a clandestine love-marriage between Bapga’s daughter, 
Usha and his own grandson, Aniruddha. The bride-smuggler 
is caught infthe act and isinprisoned. Sri Krisha declares 
war against Bana. Krishna with his Vaishnavite hosts like 


9 


Garuda fights Banasura and his protector Lord Siva and 
Saivaite hosts like Ganapathi. A strange war between the Gods 
themselves is fought. Many charmed missiles transform them- 
selves into debilitating diseases and attack the contending 
hosts; but the struggle contines without an issue. Lord Brahma 
who is possibly afraid of being forced into the necessity of a 
new creation hurries to the spot and reminds Lord Siva and 
Lord Vishnu that they are but the two phases of the Sup- 
reme Being and cannot possibly be engaged at cross-purposes, 
Lord Siva then tells Mahavishnu that Bznasura quite deser- 
ved the beating he had, in-as-much as he himself craved for a 
boonin the shape of a fight with a foe worthy of his steel 
and he was granted his wish. By now be has been chastened 
He wished that he should be let alive. Mahavishnu then 
recollects that Banasura is a descendant of Prahlada, his 
dearest devotee and that he has been granted a boon that 
none of his descendants are to be killed by him. It is there 
fore proposed that Bana should be bereft of his hands. Bana 
then implores them both that two of his hands might be spar- 
ed him for performing Siva Puja~—which is his greatest aim 
in life. Bana loses his nine hundred and ninty eight hands 
and his pride with that, and continues his life as the foremost 
Bhakta of the Lord in his twin aspect of Siva and Vishnu. 
Here ends the story of this literary piece. Usha’s marriage 
celebrations which ought to form the subject matter of the 
*fifth canto 15 not found in our manuscript. 


A uniform feature in our Puranic stories is that all the 
Asuras approach either Brahma or Siva for getting their 
boons and never do they approach Mahavishnu, and it is 
usually Vishnu who fights the Asuras and frees the world of 
their tyranny. The plot in our story brings this question to 
a crux by ranging Mahavishnu and Paramasiva against each 
other, the One trying to destroy the Asura and the other to 
protect him. 

ii 


10 


We shall try to understand why we have this uniform 
feature in our Puranas. Now, the threefold functions of 
creation, protection, and destruction of the Universe are 
undertaken by the three Mirtis of Providence. Brahma 
began the work assigned to him by deputing it to the eight 
prajapatis, his sons begotten from his mind. His work is 
therefore over. The work assigned to Lord Siva is yet to 
come at the end of this Kalpa. He is also free. It is only 
Lord Vishnu who is actually engaged in the work assigned 
to him and has to be very vigilant and guarded in carrying 
out his policy of protecting the virtuous and destroying the 
vicious. Brahma and Siva are free to distribute their favours 
seemingly unconcerned about their reactions, leaving it to the 
ever-resourceful Vishnu to find solution for the problems 
which those favours may create. The unity of plot of the 
Drama of the world is, of course, there, the problem being 
created by the seemingly unconcerned liberality of Brahma 
and Siva, and the solution being effected by the resources 
of Vishnu. This is how the Gods play with the fates of men 
till men realise the truth that they are one with the Gods, 


The authoress who handles this theme has made it enjoy- 
able with her special gift in describing pangs of love, and the 
meeting of lovers, without any touch of vulgarity. The 
language is rich in alliteration and rhyme and is quite 
mellifluous. 


King Vijayaraghava Nayaka who is the patron of the 
authoress was himself a first-rate poet and has to his credit 
several dramas, yakshaganas or operas and Kavyas, He has 
been deservedly awarded the “Sahityarayapendéera ” or 
anklet usually betowed upon the greatest of poets. A statue 
of the King wearing this anklet is to be seen in the Art 
Gallery collection, opposite to the Saraswathi Mahal Library. 
That Rangajamma’s work has been commended by such 
a king is itself sufficient restimony to its literary excellence, 


11 


Saraswati Mahal Library which was started during the 
days of the Nayak Kings is a repository not only of the rare 
treasures of our culture in Sanskrit but also a storehouse of 
the finest literary productions in Telugu during the three 
centurirs 1400 = 1700 by the Nayak Kings and those patro- 
nised by them, and in the next century by the Maratha kings 
who were no mean scholars in Telugu. 


The Library has already published rare literary works in 
Telugu some of which have been prescribed as textbooks 
in the Andhra University, Madras University and Andhra 
Sahitya Parishad, Hyderabad. The library is now giving to 
the world the work of a poetess handling a delicate theme 
from Puranic sources, 


The work has been very carefully edited by our Telugu 
Pandit, Sri V. Sundara Sarma. In the introduction which 
he has contributed, he has discussed the staus of Ranga- 
jamma, the authoress, which, it is hoped, will be found useful 
to students of research. Our thanks are due to him for 
his valuable services. 


We are grateful to the Government of Madras for their 
liberal grants that have helped us to publish this and other 
valuahle manuscripts of this Library. 


K. Vasudeva Sastri, 5. GOPALAN, 


Pandit for Research. Honorary Secretary. 


SARASWATI MAHAL, | 
TANJORE. 2-6-55, 


ఉఫహోదాతము 
య్‌ 


ఈకతంజావూరు సరస్వతీ మహాల్‌ (గంథాలయమునుండి వెలువడు ఆంధ 
(గ్రంథములలో నీయుషాపరిణయ(ప్రబంధముకూడా నొకటి, నాయకరాజుల కొల 
ములో సరస్వశోముఖాల్గివృద్ది జెందిన యాంఢభావకు నిట్టిగంథము లే (ప్రబల 
తౌర్యాణములు, వచన్మగంథములు, ద్విపద కావ్యములు, (పబంధములు, యత, 
గానముల్కు శతకములు పదములు, కీ రనలు మొదలగు నానావిధాగములలో 
నాకౌలమునం బక్కుభంగుల వెల్లివిరిసిన యాం(ధ్రవాబ్బయ మాం భవాబ్భయచర్ని తే 
మందును నక్లే తంజావూరుయందును దనకోక ప్రక్యేక స్థానమును సంపాొదించుకి నినది, 
ముఖ్యముగా రభునాథనాయకుని (1614-1688) కాలమఃలోను నతని కుమారుండై న 
విజయరాఘవనాయకుని (1688-79) కాలములోను తంజావూరునం దాంధ్రభొష, 
బహుముఖవికాసమును బడసీనది, శాటితంజావూరుపరిస్లితి (వభువులనుకూడ కవిత్వ 
మునకుం (బోత్సహించినది, కేవలకవితతో వారు తృ _ీ నొందలేదు, కొన్ని రసవత్తర 
ములగు [(గంథములను సృష్టించి తమమాతృభాషాభిమానమును జక్కుగ నిరూపించు 
కొని భన్యులైది. ,్ర్రీలుకూడ కవయ్యితులై తమసగసకవితబేం దమ [పభువులం 
దృ ప్రిపజచి తన్ఫూలమున నాం ధభాహివికాసమునకుం దోడ్చడిరి, శ్రీలలో 
రంగాజమ్మ, కృ హ్లైజి (కృష్ణమౌంబ) మొదలగువారు ముఖ్యురాం| డు; 


సె చెప్పన విభాగములలో న|పతలీవాత మైన తమకనితాభాతుర్యమును జూటుచు 
(గ్రంథముల సృష్టించిన యప్పటికవులు తమ్మగం థముల( గొన్ని టిని ననువాదరూప 
ములుగను గొన్నింటీని స్వతం[త్యగంథములుగను శలయిం ఏరి, (పాయికము గా 
స్వతంత్య్రంథములకం టె ననువాదరూపములగు (గంథము లెక్కుడు, దీనం దర్క 
వులయొక్క సునిశిత భాషా ద్యయపారంగత త్వము సువ క్రమగుచున్నది. అనువాద 
రూపములగు (గంథములేయైనను 'స్వతం[త్రగ్రంథముల కెంతమ్మాత్రము తీసిపోళ 
సకలవిధముల౬ బరిపుష్టములై సరసమృదుమధురవవొనిగుంభితము.లై రనీకజనమనోరంజ 
కముల్రై స్వతంత్ర గంథములకన్న నెక్కుడుగ6 గన్బట్టుచున్నవి, అట్టి గంథ 
ములలో నీ యుఫైపకిణయముకూడ నొకటి యగును ఇయ్యడి గీర్వాణభాన 
యందు (టునీద్ద మైన వ్యాసకృతమగు సారినంశ నందు (దినిద్దమైన యితివృ త్రము 
శత మాలనుగా స్వీకరింపంబడి మభోవ్రబంధమయునకుం గల కొన్ని ముఖ్యలక్షణ 


nl 


మాలు చేర్చయణడి యొక్క మనో వారకావ్యముగా( జేయంబడినది, ఈ (ప్రచురణ 
మునకు మొతృకయైన తాళపష్యతవతీ యొక్కటియీ యీ (గంథాలయమునC 
గన్నట్టుచున్నది, ఆ(ప్రతియొక్క వివరములు సవివరణనూచీప్టతీమందు (Descriptive 
catalogue of the Telugu Mss. inthe మీ 5 5 M. Library, 
Tanjore) నీ కీందిరీతీని నున్నవి 


D. No. 140, M. No. 283. 
క 16X14; L -110; 1145; 6. 2200. 
ఉహాపరిణఆయ ము (రంగాజమ్మ) 


Beginning :— 7 భంథారంభము చక్కగ నున్నదిగాని 
డ్‌ (గ్రంథాంతమున6 గొంతభాగ మును 
En రే; (గంథా ంతగద్యయు లోపించినవి, 


Subject :..ఉపసాపరిణయము, దీన నుహైనిరుద్ధుల వివావాము వర్శింపంబడెను, 


Remarks !-——_అసమ(గ్గమ. తప్పులులేవు (వ్రాతమంచిది. శై థిల్యము హెచ్చు. 
(గ్రంథపాతమధికము, ఏతద్ద్యం థాంతము నం గొన్ని పత్రము లత్యంత జీక్ల్షములు, మూంణా 
ళొషుసములుమా(గ్రము 'సమ్యగ్రముగ నున్నవి, నాలనయాళ్యాసము కొంతకజుకు నున్నది, 
చక్కనికవిత్వముం 


ఈ యుషాపరిణయ మైదాళ్వాసముల [గంథముగ నుండినదేమో ! కాని 
మనతో, జతుర్థాళ్వాసముకూడ సంపూర్షముగ దొరకుట'లేదు, 'నాల్టవ యాశ్వాస 
మున బాణా సురయుద్ధము 'శ్రతీపాద్యము, అదియు సగముమ్మాతమే దొరరుచున్నదిి 
ఐదవ యాశ్వాసమున నుహానిరుద్గుల వివాహము వర్ణి ంఫయబడియు ం:4కో నోపు, ఇట్టి 
రసవత్త్సీరమ గ్గు కావ్య మసంవూర్ణముగ దొరకుట విచారింపం దగినది, 


సీ (గంథక ర్తి ణా రంగాజమ్మ ఫా 
ఈ యుహెపరిణయ(గ్రంథమును విరచించి యాం(ధ్రకవితాలోకమున నవూర్వ 
మగు కీర నార్జించిన కవయి(త్రి రంగాజన్ము, ఈమె పనప్పలేటి ఇెంకటా(ది 
కుమాల్టె, తల్లిపేరు మంగమాంబ, ఈమె 6 మన్నారుదాసవిలాస  (పబంధము 
౪ ఉహాపరిఇియము ”  “మన్నారుడాసవిభాననాటక వును దెసక్ల్ష గోనయును 


క్‌ి 


రొమాయణ, భారత్వ్మ భాగవత శంగపహములు”” మొదలగు (గ్రంథముల విఠచించి,్న 
ఈమెచే రచయింప; బడిన రామాయణ, ఫారత్మ కఛోగవత్య (గ్రంథములు దొరకుట 
లేదు. నుస్మారుదాసవిలాస(ప్రబంధమ్కు మన్నారుడాసవిలాసనాటకము నుషాపరి 
ణయమున్ను దోరకుచున్నవి, అందు మన్నారుదాసవిలాసనాటకనును యక్ష గానముం 
1927.వ సంవత్సరమున కాకినాడ * ఆంధసాహిత్య పరిషత్తు ” వారిచే (ప్రకటిత 
మయ్యెను, మన్నారుదాసవిలాస(ప్రబంధ మింకను (బకటింపంబడలేదు, మ్మెగంథ 
మునకు నీ ౫ ంథాలయమున రంకు (పతులు గలవు, ఒకటి తెలు(గులిపియందును 
మజీయొకటి (గంథలిపీయందును గలదు. రెండు నతీశిథిలములే, దొరికినంతవజకు 
త్వరలో నచ్చానిని (పచురించుట మిక్కిలి వాంఛనీయము, ఇక నీయుహాపరిణయ 
(గ్రంథ మిప్పూ డసంపూర్ణ మైనప్పటికిని (ప్రచురింప సంకల్పించీనందులకు (గ్రంథాల 
యాధ్గికౌరులు కాఘునీయులం, 


ఈము రచించిన రావమాయణభొరతభాగవతొదిగంథములు దొరకక పోగా 
మిగిలిన నీమాండుగంథములలో మన్నారుడాసవిలాస్యప్రబంధమును మొదట రచించినటీ 
యుషపాపరియణయ।[గంథమఃననే యాదిలోం  గృత్యవతారికయందుం  జేరొ_నయబడి 
యున్నది, 


“ మూధ్ధుర్యమునమించు * మన్నారుడాసవి 
లాస పబంభంబు అలితఫణితి *” 
తపసా జస (ప నో 6 న! 


మస్నారుదాసవిలాసనాటకమందు. * మన్నారుదాసవిలాసోపాపరిణయమ హో పబంధ 
నిబంధన కృతలక్షణ ” యని | గ్రంథోపసంహారమునం దన్ను జేర్కొనుటచేతను 
మన్న్మారుదాసవిలాసనా టకముయొక్క.. (పస్తావమైన నీయుసాపరిణయమందు రాక 
పోవుటను బట్టియు నీయు హెపరిణయకృత్యనంకరము ను న్నారుడాసవిలాసనాటకము 
రచింపబడిన దని నిర్వివాదముగ నిళ్ళయింపవచ్చునుః ఈమెయొక్క కృతియగు 
మన్నారుదాసవిలొస్మ ప బంధమున నితేరకృతుల (వస్తావ మొదినిగాని యంతమున 
గాని 'లేకండుటనుబట్టి మన్నారుడాసవిలాసమే యీమెయొక్క_ యాదిముకృతి 
యనికూక నిళ సయింపనచ్చునుం నున్నా రుదాసవిలాస్మ పబంధముయొక్క యనతా 
రికను బరిక్లీలించినను గూడ చెవిహయము 'స్పవ్ధముకౌయగలదు, ఇదిగాక వాలా 


“ గావించి మిగుల శ ంగారంబు నన్నట్ట6 
బదములు నృుదురసాస్పదములగుచు 1 
శ్‌ ఊహా = వ = 6 


iv 

అని యుహాపరిణయాదిలోను 6 కంగారర సతరంగిత పదక విశ్వ మహానీయనుతి 
న్ఫూర్తియు ” అని మూండు (గంథముఅలోను (గంథాంతగద్యలో 'స్వయము గాం జెప్పు 
కొనుటవేత నీమె కృంగారరస ముట్టిపడు పదకవిత్వమందును గూడ యనన్యసామౌాన్య 
మైన సామర్థ్య శ్రిమ( గలది యని స్పష్టమగుచున్నది, కాని యీమెచే నిర్మింపంబడిన 
పదములు * మన్నారుదాసవిలాసనాటకము”న6 దక్క మఆజక్కడను గానరావు, 
ఈమె యన భాషలలోను (బవీణురాలనుటకు ె (ంఢథములోని వివిధభాపాకవిత్వ మే 
నిదర్శనమగున్తు, ఈమె తంజాఫురాధీశ్యరుండ గు విజయరాఘవ్రునిచేం గనకాభిపేక్రము 
జేయించుకొన్న యాంధమహీళారత్నము, అసామాన్యమైన 'మేథా'సంప త్తి గలిగి 
రాజసభాదులలో మహోవిద్వద్దోస్థిలో భళి యనందగు కవితాసంప తీగల మహోక వులకు 
గాని దుర్లభమైన కనకాభిషేకము నీమె పొందిన దన నీమె విజయరాఘవుని యాస్థాన 
మున "నెంతటి మాననీయ మైన స్థానమును సంపాదించినదో వేరుగ జెప్ప నక్కరలేదు, 
ఇట్టి గారవమును క్రీ, లింతవజకు బడసీనట్లు వినియుండలేదు, 


అ నేకసం దర్శ ముఅను బరిశీలింపంగా విజయరాఘవనాయకుండు రం గాజన్నుమె 
మీక్కిలి యనురాగము గలవాండని యును నామెను నితరులకన్న నెక్కుడుగా నాదరించె 
ననియును వ్య క్తనమగుచున్నది, రఘునాథనాయకుని తర్వాత తంజా పురమున 'సమరశం 
కయీ లేకుండ జాలకౌలము నిర్భీకముగ రాజ్యమును బాలించినవాండు విజయరాఘవ. 
డని చరిత్రకారులు నిళ్చయించియున్నారు. అట్టిపట్ల వీజయరాఘనుండు కాలను 
నంతయు సరససాహిత్యగోప్టిలోను విశేషించి శృం గారవిలాసములలో( గడపుటకో 
నప్పటిపరిస్థితు లనుకూలముగ నుండినట్లును చరిత్రకారు లభిప్రాయపడుచున్నార్ము 
రసికుండును విద్యత్క_ వియును విశేషించి యత్యధి కళ్ళం గార ప్రియుండును నగు నతడు 
సకలవిధముల న క్లమ(ోణిలో గణింపదణు స్ర్రీరత్నము నాదరించుటలో వింతలేదు, 


రంగాజమ్మయు సామాన్యురాలు కాదు. శృం -గారరసము "పెల్లుబుకు పదకవిత్వ 
ములో దిట్ట, మృదునధురవచోనిగుంభితములును, శృం గాకరసతరంగితయములు నగు 
కావ్యముల నిర్మించుటలో మేటి, విజయశరాఘవుని కులగురువగు శీ శ్రీనివాసకాశా 
ఇార్యులబే మన్ననంబొందిన కవయి తి, ఇట్టి యావర్ణకములథ గుణాతిశయములం 
బడసిన వనితారత్సము రాజదృష్ట్రి నాక క్లించుట సహజమే, 


ఇచ్చట ముఖ్యముగా గమనింపవలనీన వినయ మొకటీ గలదు. రం గా జమ్మ 
యొక గణిక యనియు నామెయందు విజరాఘవ్వుం డక్యాంకాౌస క్రి 6 గల వొండనియు, 
నామెయు జీకచారిణీ వతము న్వీకరించి విజయరాఖవుని శేవించుచు వచ్చినడనియు 


ళా 


మాననీయులగ వినుర్శకాౌరోసరులు చాలమంది యభిపాయపడుచున్నారు. ఈ విష 
యమును సొవధానముగ౬ బరిశీలింపవల సియున్న్ర ది, రంగాజమ్మ గణిక యని నిరూ 
పించుటకుం దగినయా ధారములు మృగ్యములు, (పబంధమాలము గా నునకు దొరకు 
విషయములనుబట్టి నిర్ణయించుట 'సమంజసము కాంగలదు, రంగాజన్ను యొక్క. కృతి 
(త్రయమందును విజయరాఘవుని దన భ_ర్టగాణే “పేర్కొ_నుచున్నది, విశేషించి తన 
కడపటికృతియగు మన్నారుదా'సవి బాస నాటకమునంమ 6 హెచ్చుగా నచ్యుతేవిజయ 
రాఘవసార్వభౌమధర్మపత్నియై రంగుమిరు రంగాజన్ము ” అని తాను విజయరాఘవుని 
( ధర్మపత్ని ” యనియే చెప్పుకొనుచున్న ది (పాణనాథుండు భర నాయకుండు, 
(పీయు(డు, ఇత్యాదిపదములచే విజయరాఘవుని 'బేర్కొనుచువచ్చిన యీమె యతండు 
తన ఛ్ధర్హయను విషయమును నిళ్శంకముగం జెప్పందలంచి * ధర్మపత్ని ” యన్నది. 
"పి పదములను గణిక తన (ప్రియుని విషయమునం (బయోగింప వీలగును. కాని భర్మ 
పత్మీళబ్దము వారిద్దటీ వై వాహీకసంబంధమును దెలుపుచున్నది. * రత్నవారీతు 
పార్థివః 1) ( రాజ్యమునందలి శ్రేష్ట రత్నముల సం(గహీంచువా(డు పార్గివు(డు, నీమె 
శ్ర్రీరత్నము.) “రాజానో బహువల్ల భాం” (అశేకపత్స్ఫుల గలవారు రాజులు) అను 
నూ క్పుల ననుసరించి యీ రంగాజమ్మ విజయరాభఘవుని ధర్మపత్నిగానే యెందుల కుండ 
రాదు? రంగాజమ్మ గణిక యనుటకు నీ [క్రింది పద్య ముదహరింపంబడుచున్నవి. 


ఉం ఏవనితల్‌ మముం దఠల6ంసప నేమిపనో*€ తను రాడువారుగా 
రో 9 వలపించు 'సేచ్చిలుంగతో ళి తను కొంగిటిలోన నుండగా 
రావదేమిరా * విజయరాఘవ ! యంచిలు దూరి బల్మి చ 
దీవరక “కైనై యిటుల తీసుకవచ్చితీనా తలోదరీ, ! 


విజయరాఘవుం డెల్ల ప్పుడును నీ రం గాజమ్మతోం గీడించుచుండుట నెటింగి 
యాతని పట్టనుహిషి య్మాగ్లమున నొకదూతీనమూలముగా  నిన్ధుళో కీ గర్భిత మైన 
వార్తను బం"పెనట, అద్దానికి బదులుగా రంగాజమ్మ సై పద్యమును బంసపె నని 
చెప్పబడుచున్నది, 


ప పద్యమును రచించినది రంగాజమ్మ యే యనుట కాధారములేవిశీ వేరివరై నను 
రచించియుండరాదా ? ఎందతో శ్రీ, రత్నములు కవియి[తులు'గొ న్‌ానరుని నుండ 
లేదా! అట్లు రంగాజమ్ముయ్‌ రచించియుండినను యుండవచ్చు ననుకొన్నను నద్దాని 
వలన నామె గణి'కౌత్వను నిరూపితమగునా ! ఆట్లామెయే రచించి నట్లంగీకరించినను 
పూడ డానిని సవతులమధ్య నిష్టుకో కలుగ భావింపరొజా |! 


స్ట 


v1 


ఇట్లు (ప్రాబంధిక నూర్చ్ణము సమోవీనమై 'సవ్యముగా స్పష్టముగా నుండగా 
నసఫామొన్యకవితాసంప త్తిగలిగి విదుపీమణియు కవయి(త్రియునగు రంగాజన్ము వేళ్య 
యని యామెకు గణికాత్వము నంటగట్టుట సావామే యగును, [పాబంధికదృష్టిని 
(ఛార్మితముగ "నెట్టున్నను) విద్వశ్క_వియు సరసుండును సంగీత సాహిత్య పియుండును 
శవియు కవిజనాశయుండును నుత్తమనాయకుండును. నగు విజయరాఘవనాయకుని 
'వేళ్యాలోలునిగా6 జేయుటయు వై పరీత్యమే, అస్థానకవియు గుల గురువును నగు 
శ్రీ శ్రీనివాసతాతౌచార్యులవంటినా రాస్థానమున నుండ రంగాజమ్మ గణికయే 
భైనచో 4 ధర ఇపత్నీ ” శబ్లమును (ప్రయోగించి “కావ్యమును రచింప నూరకుందురా | 
ఊఉహిపరిణయోపో ద్వాతమునం గృతిభ ర్ర సవంశీవర్ణ నారంభమున శ్రీ శ్రీనివాస 
తశాతాచార్యులు ఇప్పినట్లీపద్యము గూడ గలదు :-- 
క, నీపతీ మన్నరుదాసుండు 
'నోపాలుండు కనుక నితడు కొ ర్కెలు హెచ్చక 
చేపట్టి మనుప చెలక్రాను 
నాపలుకుల "నెలంత నీముఖాంబుజసీమక. 


అ మన్నారుదానవిలాసన(పబంధము ((పథమాశ్యాసము) : 
క, చళురాస్యుం డన6ందగు గ్‌ 
పతి యిటు నిను గారవించి బహుమతి మారకా 
కృతి రచియింపు మసక భా 
రతీకికా | బతివత్తువమ్మ రంగాజమ్మా ! 


ఆస్థానకవియు. బండితుండు కులగురువు నగు నీయనయే రం గాజమ్మును జూచి *నీపతి 
మన్నరుదాసులిడని  (పయోగించుటయు గమచార్హము మటియు నొకజేళ్య 
తంజాఫురాధీశ్వరండ్రే న  విజయరాఘవసార్యథొమునిధర్శపత్నీ యని ఇెప్పుచు 
నొక గ్రంథమును (వాయుచుండ సక లలో నున్న పండితులు నూరకుందురా | 
"కాబట్టి యీవిషయము దీర్చ ముగా విచారింపనలనీయున్నది. చరిత్రలో సార్వ 
బోముని పట్టనహీషియొక్కు.. “పేరుక్నూత్రమే జేరొ_నబడుట, సంప్రదాయము, 
ల్లతని కెందమైనను పత్ను లుండవచ్చున్వు కాని వారందలును పట్టమహిషులు "కారు 
గదా! ఆరీతిగే విజయరాఘవసార్యభొమునకే నెందటో ధర్మపక్ను లుండ 


vi 


వచ్చును. పట్టమహిపీ 1ళ6రాజగోపాలాంచిక '. పత్నులలో నొకతె రంగాజమ్మ. 
ఈమె 'సరసమధుర కావ్యనిర్మాణచతుర యగు కవయ్యితి కాబట్టి నీయంళమును 
(గంధమాలమునం జెప్పుట కొకయవకాశ మామెకు దొరికీనది, అట్టి యవకొశ 
మును సద్వినియోగ పజిచుక్రొన్న ద్‌ రంగాజమ్మ. పెవిధముగ నిర్ణయించుట్లశే 
అధికము లైన యాధారము లుండ వేరువిధము గా నిర్ణయించుట సమంజనమగునా | 
అను విషయమును 'సవ్భాదయులు సావధానముగ( బకిశీలింపవలసీ యున్న ది? 


= కృృతిభర్త - విజయరాభవనాయకు(డు |= 


ఇతండు తంజాపుర రాజ్యము నతులితకీ ర్తి వె భవములత్‌ 6 బాలించిన యాం భధ 
నాయకరాబులలో నొకండు రఘునాథ నాయకుని (1614-1608) కుమారు (డు, 
విజయరాఘవ గాయకుడును (1088-1678) తనతం[డివలనే కవి కవిజనాశ్రయు(డు, 
విష్ణుభ కుడు, వైన్లవాఖిమాని, ఈతని యిన్లదై వము తంజాస్రుర మండలములోని 
“మన్నారుగుడి మ్మేతీమున( (బనీద్ధిం జెందిన రాజగోపాఅస్వామి. ఆ దైవ యన్నుగహ 
ముబే నితండు కలిగినందున నీతనికి మన్నారుదొసు6 డనికాడ మరియొక "పేరు (నిద 
కెక్కిన దని ఇప్పుదురు. తంజాపురము నెక్కువకెలము పరిపాలించిన యాంధ్ర 
నాయకరాజులలో శచ్యుత నాయకుండు (1561-1614) మొదటివాండు. ఇతడు 
44 సంవత్సరములు తంజా పురమును బాలించినట్లు తెలియు చున్న ది, ఇతడు విజయ 
రాఘవుని పీతామహుండు, రఘునాథనాయకుని తం(డ్రిి రెండవవాడు విజయరాఘవ 
నాయకుడు? (1688-1673) ఇతడు 40 సంవత్సరములు నిరర్షళముగం దంజాప్పుర 
మును బాలించెనుః 


ఇతని సారస్వళాఖిమొనమునకు( (బత్యత్షనిదర్శన ములు గా నితనిశే నిర్మింప6 
బడిన "పెక్కు, (గ్రంథములు "పెలు:గు చున్నవి, ముఖ్యము-గా 66 రఘునాథనాయకాభ్యు 
భయము ” రఘు నాథాభ్యు దయ”మను ద్విపద యక్షగాన (పబంధములను విరచించి 
కీ ర్రింగాంచినవా౭డు, కౌనురుసు వెంకటపతిసోమయాజి, కోచేటి దీక్షీతచందు(డు, 


మమల నామలలచాన వనానావాయునోంయననాయవాలాత్యలం వనహపాలవపతత లాల! 





1. శూ మాబ్బ్జ నాయి కౌ స్వయంవర “నును [గంథమందు మన్నారుబేవుండు 
త్రనతల్లి "పేరు “ రాజగోేపాలొ ంబికి యని పీరొనియున్నా (డు, “ విజయరాఘవ 
భూషౌలక' పియపుశ్రుండును, రాజగో పొలొంచి కాగర్భజలధికువల యమి త్రుండును 1) 
ఛూ ఫలా "ూమాబ్ద నాయికాస్యయంవరము (0), No, 674- M. No, 675.) 


ఇట 


శొంగల్వ శాళకప్కి పురుపో త్రమదీ కీతుండ్కు మొదలగు కవివకాండు లీత్రని యాస్థా 
నము నలంకరించిరి, పరంపరరాగతకుల గురువు పండితౌ( గణి యగు శత క్రతు గ్రీనివాస 
తాతాచార్యులు విజయరాఫఘవుని దన తనయుని-గానే భావించి యతని 'సకలవిధయాగ 
“శే మములయందును (క్రద్ధల జాపుచుండిరి, “ సాహీత్యరాయ ఇండేరినును బిరుదం'దేను 
బడఫీన విజయరాఘవుని పార్గవమున (బికౌశించు శారడాధ్వజ మిరీని వై దుష్యమును 
గవితావై పుణ్యమును గవిపండికపత్షపాతీశ్వమును. దిగంతను లకు వ్యాపింప జేరు 
చుండెను. ఇతని కాలమున యక్ష గానములుు (పబంభధముల్కు ద్యిపదకావ్యముథు; 
పదనులు "పిక్క విలసీల్లినవి, 


ఇట్లచీకవిధముల నాం(ధ్రసారస్వతాభివృద్ధిని (బభానలత్యముగాల గొని వివిధ 
రంగముల గృషిసల్పుచు నాంధకవుల కవయి[తుల నాదరించిన వీజయరాఘవ 
నాయకు 6 జాం ధులకుం జిరస్మరణీయుండు, ఇర ని కౌలమను స్వర్షయుగమన 
నొప్పును, అనితరసా ధారణ్యపజ్ఞాళాలియై కవిపండితసమాజకల్చ్పవృతమై బహు (గ్రంథ 
క_ర్ణయు బహుగంథభ _ర్హయు నగు విజయరాఘవనాయకుని కీర్రి వేనోళ్ల బాగడం 
దగినది, చెంగల్వ కాళకవి తన కృతిభ_ర్భయన విజయరాఘవుని సాధారణము 
జ(క్రవ ర్తిని వర్శీంచురీతిగ న్యూనాధిశ్యములు లేకుండునట్లుగ నభివర్ణించి తన కవితా 
పటీనును బా కును, 


"కొని యీ యుహెపరిణయ (గంథక_ర్ట)యగ రంగాజమ్మ తనకును దనకృతీ కిని 
భ_రయగు నీజయరాఘవ్రని వర్ణించు సందర్భమున కొంచ మత్యధికముగానే చెప్పిన 
ట్లొప్ప్వుకొనక తప్పదు, చా స్తవపరిస్థితిని కొంచనుధికముగా(జేనీ విజయరాఘువుండు 
(శ్రీ కృష్ణుని యవతోరమే యని నిరాపించుటకు. (బయళత్నించినది. ఈ పద్దతిని దన 
కృతీ తయముందును విడువక యనుసరించినది. అందును నుటీయొకవిశ్లీన మేనున, 
మూండు (గ్రంథములందును గూడ పె విషయము. డొను ఇెప్పినట్లుకోక కలగురువగు కఠ 
(కతు (శ్రీనివాస తాతాభార్యులు చెప్పినట్లు (గథింపంబడియుండుట, అందుచేత నందటీకిని 
వై విషయమున (బామౌణికబుద్ది యేర్చడుటకు నధీకవుగు నవకౌశమున్నడి కదా! 
భూపతిని డై చాంశసంభూతునిగ భావించుటయు నారీతీగ వర్టించుటయు సకలసమ్మత 
ముల కొని యద్దాని నక్యధికముగా. జేసిన నసవాజము-గా నుండదా ! రంగాజమ్మ 
యొక్క కృ తి(క్రయమునుండి మై ఫొగములుమ్యొత్ర మో[క్రీంద నివన్య(బడియున్నవి, 


is 
= మన్నారుదాసవిలానము ((ప్రబంభథము' (పథమాశ్యానము (నాను 


ష్‌, ఆమ్మనుజాధినాథుని (పీయాంగనలై యలరారు చెంజి ల 
మ్యమ్మ కళావతీసతింయు నా శ్యజరత్నము6 -గాంచ నెంచి ఇం 
గమ్మును రాజగోపజారి నర్థిం దలంపుచుం జాల నెమ్మదెకా 
బమ్మిన వేడ్క 'సల్ప్చిరి తపంబులు దానములుక్‌ (ప్రత్‌ ౦బులుకా. 


బీ గ్రీరయు నాథ ధా తీత లాధీళ్యరుC 
ఢా సతులను గూడి యనుదినంబు 


సక అధర్భంబులు సలుపు చు నొకనాండు 
నామతీర్థ ంబుశ నంతరమున 

భానురలీల 6 బద్కాస నానీనుండై 
వృృదయపంకజమునం గుదురుగా 

శీరాజగోపాల కౌరిం జెంగమలేశు 
వేడ్క_తో భావింప వెన్ను డలరి 


గీ యెదుట సన్నిధిసేసీ నీకిత్తు వరము 
చేడు మన 'సంతసంబున విజయనుహిమ 
సీ మహీమండలం బెల్ల “జీల దాలు 


తనయు మౌకిమ్ము 'జీవీతనయ ! యనిన, 


క, మెచ్చితిమి సీదుకోర్కి.కీ 
నచ్చుతరభఘు నాథభూప ! యటులనె నీకుక్లా 
మచ్చిక తనయుడనై భర 
నచ్చుగ సిసాధ్వినర్భమం దుడయింతుళా, 


am 


ఠీవి విజయాఢ్య్యు సుతుని -జేండితివి గనుక 

లీల మము రాఘువునిగం గొల్చితివి గనుక 
విజయరాఘవ నామంబు "వలయం దాల్చి 

ఇలంగి నయ్య్యేండ్లు పుడమి రథ్నీంపుచుందు, 


* శః శ 


it 


రో 


స్కీ శ్రీ శాతయార్య చేశికవర్య ! మేము మి 

మహీతోపదేళ| క్రమనన జండు 

"సీనుంబుమోరంగ నామతీర్ధంబయి 
వెలువమ న్నారు నంచిక వి వోరు 

రాజీవదళానేతు రమణీయతరగ్యాతు 
మంజుఅలాటు 'సన శ్రణికిరీటు 

చే తహ నుని 'సర్భవిబుధ| పళ సుని 
మదిలోన భావింప “నెదుట నతడు 


గీ ఇలనీ వఅసీన వరములు వేడు మనిన 
బొంగి విజయాఢ్యుండైన సుప్పుతు జేండ 
నుము శ్ర రాఘవునిం గొల్బు మహీమవలన 
ఏీజయరాసఘువుం డన నుద్శవింతు ననియె, 


* %* * 


చ, హికమతీరైన యచ్యుతనశేందుని శ్రీరఘునాథ నేత క 
య్యతీవ కళావతీసతీకి నాహవవై రినమచాపహోరియె 
సుతు. డుదయించె 'సర్వగుణకోభితు డా| శికపారిజాత మ 
(పతీమబలాఢ్యుం డీ విజయరాఫఘవశరి జయానుసారియై, 


వ, అని పలికిన యాణార్యవర్యునకు నంతసంబున నింతు లిట్లనిరి. 


సీ, వినవయ్య యాణార్య ! విన్నవించెద మేము 
విన్న కార్యం బెల్ల విశదమయ గను 
రాజచం[దుండను రాజవర్యనిపుతి 
ధరం -గాంతీమతి యనం దనరుడాని 
(పాణపదంబై న భౌమ యొక్క_ తే వచ్చి 
గజనిమ్మ పండ్లు వే కాన యొసలగి 
యేకాంతమున్య బల్కు నికనితో నొకమాట 
వాల 'సంఛనమంది 'సకియ కపుడు 


అ! 
గ్‌ నమ్మిక తాొనంగినాం డటు నెమ్మి మోర 
నేమి-కార్యంబా 1! తెలియమను స్వామి యిప్పు 
య్‌ దొడరవా'స్య్యంబు నము యనుచు 
&ం (or 
జఅరలియ నడూంపంయడు నోూరింకం దేలు-గాను. 


క. ఆని పలుక ఇలంఅమోాEిలు 
విని నవ్వుచు మనసులోన జఊటుకమారజా 
దన శీవా_స్తమాచేతను 
దనయూుని -ని మమ్మును నిమిరి ఈగ నిట్టనిచచొణాాం 


క్స్‌ ధర నుతింప 6౫౧దా చన ర్వ గుకాంబున 

మేరువు గెల్పిన మేటి వివు 

భఘునులు మెద్బృంగందగు గాంఫిర్యనముహిా మను 
రత్నాాకరుని గెలు రాజ క్‌ు 

యముభులం రానుభులం శన భుజుపర్మాకమయున 
జూభుడాలుని గెలు జాలా వీవు 

పాగడంగాల జరమున బుబ్ధ్జిబాతురిజేత 
ఫణిపతి గాల్సిన (పోజ్‌ వజ 


ష్‌, ఇట్రి గుణములబే మతి యెంచి చూడ 
నీకర -నినర్ధమైన చార లీలోకమునను 
నృపతు లెవ్వరు రఘు "నాథన్భ'సపకుమార 1! 
యయంంవపివుకరాంక ! విజంయరాఘవశళాంక 1 


కం తెలిపితిమి నీయుకోదికం 
గలంకతం వలఅదింక మేలం లుగు స్వీ కలా 
౫చికిని వఅచిన -మూతువుం 
ఉజలిెపెద వినవయ్యా కేటకెల్ల మి-గాక౯ 


క దాహ్టపర డదు మున 6 జం(దు 6కు 
నోషపాలునిఇంతం తేరి కోయ్య_._లం మారక" 
శా పతి ! రవిశశిలో-దన ! 

ఆలో శ 
ఇభాపసపహ్శ్చాదయాసబ్డమ్మిత H జానవ జే తా క 


xii 


ఈ. తామరసా ప్పపు(తీ యయి ధారుణి మొరు కళిందకన్యకకా 
సామి ఏవావామౌొట విని చాఅముదం బొనంగాడె సమ్ముదికో 
(బేము మదీయపు!తీకను బెండ్లయి యి పుడు వేద్కు_మోిర౭యగా 
మౌమన వాలకింపుచు సజుంబుగ్డ6 జూడుము 'రండుకన్ను లుక్‌ 


నీ, ఆన విని గోపాలు( డాచం[దు6 గనుంగొని 
ఫలికె నిట్లనుచును భొవమలర 
సీముద్దు'చెల్లెలి నము సెండ్లాడంగాం 
గోడ అయ్యెను నీదుకూ6కు రిపుడు 
కలియుగంబున6 జూఅఫును.ండైన రఘునాథ 
భూపాల వరునకు బొడిమి యేను 
విజయరాఘవు డై విఖ్యాతిమారద 
దతీణద్వార కాస్థలిని నీవ 


గ్‌ రాజచదం[దు6 డనందగు రాజవయిన 
నపుడు నీకన్యం 'బెండ్లాడి యందమగను 
'సంతసం బొనరించెద సరగ ననియె 
గాన వను మింక విజయ రాఘవనృపాల | 


గ నీదా (శీరాజగోపాలదేవు6 డవల 


చం[దుంజే యెంవన నారాజచం(దన్ఫపతీ 
ఘనత నారాజనుతమైన కౌంతిమతిని 
బెండ్లి సేసెద వ నీక (చేమమోర, 


అణా, నున్నారు డానవిలాసనాటకము (యతుగానము) ENE 
వ, ఆని యానతిచ్చిన శ్రీనివాసకాతయా చార్యుల తో నామేచకకచ. లేన 
చున్నారు 


==? ముఖారి ఆదె.నరువు 1. 


ఏకాంతయో కాని యుకాంత మొకటి 
రా కాంతునకు జెల్చె నిందటు6 జూడ, 


నే 11 


వ అనిన విని దరహాసవదనుండై _గురురాయపట్టభ| దుండు వికతనయుండగు 
తనతనయుని మేను మ_స్తరింపుచుం గు స్సరించిన నాయస్తోక| పభావుండగు 
విజయ రాఘవసాగ్వాభ ముండు శుభకరంబై న గురుకర విమర్శనంబున6 గలంక 
దీరి తెలివి. జెంది మందమందముగ జెందంబున నానందంబు గందళింప 
నాతిరుమలవంశనందనునికి వందనంబొచరించి యేమియు మందలించలేక 
యున్నృచందంబు6 జూచి ధీచాతురిమెజయ నాభార్యు లేమనుచున్నా రు, 


అఆభాద్యలు చదివే ద్విపద :--- 


మన్నారుదాసన ! నీమనను నేం గంటి 
విన్న (దనం బింక నిడువుము నీవు 
కలికిపె వలచిన కారణం బేమి 
'తెలిపెద విను తేట తెల్ల మి గాను 
ద్వాపరయాగమున వచ్చి చందుండు 
నోపొలుచెంతకుం గుతుకంబుమోర 
రవిళశి"నేత ! శ్రీరముణీకళత ! 
వివరింతు వినుము నావిన్నపం బొళటి 
తరణికుమూరియై తగు కళిందజను 
బరిణయంప్లైన యప్పగిదిని నాదో 
చిన్ని కొ మా_ర్టైను కేశాని కండు 
కన్నులు 'సరిగానె క్షనుంగొనవయ్య, 
అన విని గోపాలం: డాచం(దుం జూచి 
చెనరున నిట్టనె నీదాచెల్లెలిని 

శీడుకతో మేను పెంఠ్లాడ మేన 

గోడ లయ్యెను నీదుకూతురు మొకం 
గలియగంబున యకోగరిమబే ధరణి. 
బొలుఫొంద రఘు నాథభూ నాథమణికి 
విజయరాధువుం డన విఖ్యాతిగాంచి 
(పజ లెల్ల 6 గొనియాడం _బభ్ధనింతు నపుడు 
క నరెడు దకీణద్వారకా స్థలిని 
జనియింప్పదు ను రాజచందుండ ననగ 


xiv 


నప్పుడు నీకన్నియ నమరం బెండ్లాడి 
యపరిమిత (శీల నఅరింతు ననియోల 
గావున విజయరాఘవ ! వత్స ! నీణా 
భాబఐంప-గాను నోపాల చేవుండఖు 

చం దుండి యారాజ దం(ద్రంజడు గాన 
సాం| దమోొదమున నాజననాభసుతేను 
నతివల మేల్చంతి యన6దగు కాంతి 
మతిం బెండ్లిసేనిద మనుజేంద! నీకు. 


జక రక హాపదిణయునము - (పథమాశజానము క పాప 


క, ఆల య చ్యుత భూవి భునకు 
నఅఘుంయయశ౩ః స్యా క్రి మూ_ర్టిమాంబకో సుతు.టై 
-ఐలసెకా రఘునాథమహ్‌ 
తలపతి రభునాథు. డితంె తప్ప దన గక, (9) 


సీ తనర నారోయు నాథధరణీళ్వరు ంఢడం చాంజి 
ల తుమ్ము యల్ల కళావతెవు 
పట్టంపురాణులై (పబలి సేవ యొనర్ప. 
గుల మెల్ల వెలయించు కొడుక వలసి 
ఉఊానధర్ముంబులు6 దపములం 'సలుపుచు. 
గన్తూరికృష్ణుని ఘనత జేండ 
నల చెంజిల క్ముమ్మకలలోేన గన్తూరి 
కుం డిట్లెనె6 బూర్వవృ_లత్త “ముకటి 


గీ, నీవు తొ లను దేవకీదేవి వరయ 
సాటికేని కళావతీసతి యకోద 
యల్ల వసు దేవనందుల యాత్మ లిచట 


చెగడె నచ్యుతరఘునాథనృపతి యనగ. (10) 


స్కీ ఆల వసుబేవున కాత్శసంభ వుండగా 
ముందలోంల బెరుగంగ నందు నంట 
దపనులుం జేసీ యేం దనయుని. గాంచితి 
భా౭ లీల యశో దఫాగజ్టి మయ్యె 


Ry 


నని తలంపుచు నుంటి వటుంగాన నిప్పుడే 
నగి గళావత్యంబ యుచరమందు 
నుదయింతు 'సంతోష మొదవంని నీవును 
ఘనళ బ్యుతస్వీకృతిని నొనర్చి 
గీ, విజయరాఘవు౬ డనుపేర చెలయంజేసీ 
నన్ను బోషీంచి యిపుడు నానంద మొందు 
మనుచు బల్కంగ సుల్కని వార్ష మంది 
వలయ లక్షుమ్మ వి ధ్రునకో విన్న వించె, (11) 
వ, అట్ల్టుదయించిన మహామ హుండుగావునీ, 


సె నుదాహృతభాగములలో శ్రీకృష్ణుడే విజయరాఘవనాయకుండని నిథూ 
పించుట కనుకూలముగ 6 గథల నల్లి తనసరసమృదుమధురక వి తాచార్యము (పకౌళింప 
నందముగ6 బైవిషయమును (గ్రంథస్థ్రముగం జేయంగల్లినది, విజయరాఫవు6 డన్ననో 
తన్ను (శ్రీరాజగోపాల స్వామియొక్క పుుళకుండుగనే పీరొని (గంథస్థముగ జేసీ 
యున్నాడు-చూడు6డు “వి పగారాయణచరి త సూ 


“ తలారి = స్వామి ! యీకూరుపు కేరదాంక వాలకులిళ రేఖలు గలిగిన యడుగుల 
జాడ కన్చించుచున్నది గాని మౌనుసులు నడచిన యడుగులు 
కౌనరాదయ్యా ! 

అధికొరి !. అటువంటియడుగులు గోపొలునికిని విజయరాఘవభూపాలునికే -గాని 
యితరులకు లేవు గదరా! చఛోరునియగుగు లెత్తమంటపే నవనీత 
చోరునియడుగులున్ను యళనికుమూరుని యడుగులున్ను కంటి నంటా 
వబ్బేవు, మొకన్నా నీవే భాగ్యళాలివిరా | 


కలనా రఘునాథ నాయశాభ్యుదయము విచా 
(విజయ రాఫఘనవునిస్వృస్ట మున శ్రీరా జగోపొలస్వ్యామి సామోత్మ_ కరచి (గ౦థ 
రచనకు (బోక్సహించు సందర్భము.) 


ఈ ఖర్టయరాఫ్టువ | వత్స! వినుము మొమొట 
భబియింప్రుచును నుమ్మూ6 (బతివళ్స్ళరంబు 


xvi 


నిర్భరభ క్రి తో నీవు హిరణ్య 
గర్భ దొనంబులు -గావించు వేళ 
నధరోర్థ ప్రఫలకమోహనచి[త్రరూప 
విధము6 గైకొని యేము వేడ్క_తో నిలిచి 
యాగర్భమందు నీ వావిర్భవింప 
బాగుగా నిన్ను జేపట్లి మాపట్లి 
వ లు 

వని యెంచి మోతలి యకుణాబ్దవల్లి 

ec జ య 





చనుబాలు (గోలించి బాల లాలించి 
తొలునొ ల నీమేని దురితంబు లెల౦ 

అణాల య 
దొలయగంచి రాజ్యంబు (ధువముగా నొసంగి 





సొంప్పుగ నిను దయం జూచు పురాణ 
దంపతులను నీకు దల్లి దం|డులము 


%* ఖః * ఖః 


నీరచనకు మెచ్చి నీకు దీ రాయు 
రారోగ్యభాగ్యంబు అపు డొసంగితిమి 
ధీచతురత మించ ద్విపద కావ్యంబు 
నీచేత నందుకో ేండు వచ్చితిమి 
మాయవతారమై మహీ నుదయించి 
మాయయ్యుమై భర్భమేరువై మించి 
యఘటనఫుటనా'సమర్థుండై వెలయు 
రఘునాథ మేదినీరమణునిచ ర్య 
ధీకౌళలము మించ ద్విపద6 గావించి 

మా కంకీకేము నేసి మనుము చేయేండ్లు ”? 


యుగ ంభభౌగములే 6 రఘు నాథాభ్యు దయ ”? నును యకుగానమునం గరాడో 
వచ్చుచున్నవి. _పైరెండు (గ్రంథములును వి జయరాఘవనాయకవిర చితములే, మెనిధ 
ముగా వీరిలేఖిని (పసరించినందుల క పరిమిలేభ క్యా చేశ పరవళతయే “జారణముగాలం జెప్ప 
నొప్పును, చెవిషయము లెట్టున్నను కవిసమొజభోజభూజూని యు గవియు"నై న 
నిజయరాఘవ'నాయకుండును. 'సరసన్ఫుదుభుధురకవితాచాతుర్యభుర్య యగు రంగా 
సమ్మ యు నాం|ధ సారస్టుకేలోకనునక్లు నిత్యస్థరణీయు అనుటలో 'సంళయనులేదు, 


xvii 
= విజయరాఘనుని కృతులు a 


ఇతనిచే రవియింపంబడిన (పహాదచరి తమను (M. 692 D. 541) క్ష గాన 
నుందలి యుపో ద్ధాతేమున నితన్నిగంథములను వివరించు సీసమాలికలోం చెక్కు 
(గ్రంథముల నిత (డు నిర్మించినట్లు "పీర్మన బడియున్న ది, 


ఆసీసమాలికానుసారము గా. బరిశీలించిన నితం డిందుమించుగా "సేంబదికతుల 
నిర్మించినట్లు తెలియగలదు, కాని యంద నేకక్ళకలు లభ్యములగుట లేదు, 
ఇంతవరకు దొరక నివాటలోం జూల ముఖ్యములఅగు నమూల్య గంథములు కొన్ని గలవు, 
వాటిలో నొకటి * గ్రీమడ్వేదాంతదేశికులు విరచించిన * పాదు కాసవా6ము”నక్రుం 
పెను ౧గుసేతం ఇయ్యది ద్విపదఛందోని బద్ధ మైనర్శి ఇతని (గంధములు దొరికినంత 
నటి కాం గ్రవిశళ్యకళా పరిషత్తు వారి చే (బ్రచురింప 6బడిక సూవీప తములో( బేర్కొ_న 
బడియున్నవి. (The Descriptive, catalogue of the Telugu manus. 
cripts in the T.M.S.S.M. Library, Tanjore.) సమిపమున విజయ 
రాఘవనాయక విరచికమెన (14, 596) “ కృష్ణవిలాస మెడి యక్షగానము కనుం 
గెనంబడినది చె] గంథ మాం ఫ్రవిశ్వక ళెపరిసత్ర్తు వారి సూ చీష్మతమున 6 'బేర్కొనంబడి 
యుండలేదు, ఇశ్లే యతని యితరకృతులు కూడ వొరకవచ్చునని నానమ్మక ము, 


రఘునాధనాయకుని (1614-1638) తర్వాత 1688 న విజయరాభువనాయ 
కుడు ఎత ంజా పురాంగ్ర రాజ్య సీం¢హాసన మధ్ధిష్టించెను, అప్పటికి రఘునాథధనాయ 
కుని యాస్టానమున నుండిన కులగురువగు శ్రీకమారతాతాచార్యు లున్న శై తెలియు 
చున్నది, ఆయనను తాతాణా ర్యులనే వ్యవవారించుచు వచ్చినట్లు (గంథసావోయ్య 
మునం 'దెలియుచున్నది, రఘునాథ నాయ కాభ్యుదయాది[ గ్రంథ ములలో, గులగురు 
వుగా జేర్కొ_నయబడిన తాతాచార్యు లీగమారశతాతయాచార్యులే, తరువాత కొంత 
'కొలమునకు గాని శత్యక్రతు (శ్రీనివాస తొతాచార్యు లాస్థానవండితపదవీకినీ కులగురువు 
పదవికిని రాలేదని స్పష్టమగుచున్నది _వెపదవుల వహించుటమాతముకాక 
శ్రీని వాసతాతా చార్యులు విజయరాఘవునితో నత్యంతము సన్నిహితులుగం గూడ 
ములయచు నతనికటుంబవిపషయములలో; గూడ నళ్యంక శ్రద్ధ జూఫు చువచ్చి నట్లును 
డెలియుచున్న ది, శ్రీనివాసశాశాఛార్యులున్ను విజయరాఘవనాయకుండున్ను 
సీఠౌప్పుతులవలె మెల6గుచుండిరట, 


xviii 
=! మన్నాగడదానవిలానము ((పబంధము) వజ 


కః, అని పలుకు వెలులదూటలు 
విని నవ్వుచు మనసులోన వేడుక మోరకా 
దన శ్రీహ స్తమువేతను 
దనయుని 'నెమ్మేను నిమిరి తేగ నిట్లనియెకాశి” 


= మన్నాఠడానవిలాసననాటకము (యకీగానము) కస 


వ. అనిన విని దరహాసవదనుండై గురురాయపట్టభ (దండు వితతనయుండగ 
తన తనయుని మేను మ_స్టరింపుంచుం గు_స్తరించిన నాయస్తోకపభావుండగు విజయ 
రాఘవసార్వభ "ముండు 32 





ఇట్లు విజయరాఘవనాయకునితో నింత దగ్గలీ సంబంధ ేర్చడుటకు (క్రీకమార 
తొ తాచార్యుల తర్వాత కొంతకాలము పట్టియుండును, విజయరాఘవు(డు సింహాసన 
మధిష్టించిన 1688 క తర్వాతే 10, 15, సంవత్సరములకు గాని యట్టి పరిస్థితు 
లేర్చడుట కవకాళములేదు, తాతాభఛార్యులని (ప్రసిద్ధీం జెందిన శ్రీకశమారతాతయా 
చార్యులు రఘు నాథనాయకాభ్యు దయాదులలోం 'బేర్కొనంబడియుండుటను బట్టి సె 
(గంథరచచనాకౌలమునకు శ్రీ,నివాసతా తాభార్యు లాపదవిలో లేరని స్పష్టమగుచున్నది, 
కాబట్టి విజయరాఘవనాయకండు పట్టాభిసుక్తండై న 1688 కు తర్వాత శ్రీనివాస 
తాతాచార్యు లుచ్చన్థితియం దుండియుండును, అట్టి ళత్యక్రతు శ్రీనివాసతాతా 
ఇార్యుల 6 దనకృతి,ఠతయములో చెక్కు_డుగ రంగాజమ్మ పొనుటచేత నీమె 
కృతితయనును 1645 = 1655 కొలనులో నిర్మించియుండునని యూహింస 
వచ్చును, 


కకక (గం థాంతరములు ధ్‌ అనన 


ఈఆసాపరిణయ మను యిళివృ క్హ్‌మును జాలమంది కవులు తీముళేను కృతుల 
యందు (బధోనవస్తువుగాం గొని యనేకరచనల సాగించియున్నారు. _ క్రాందటు 
ఫౌరతమునుండియు ౯ గొందటు భాగవతమునుండియు6 గథను సంగ్రహాంచిరి |పసీధమును 
సరసమధురక థాం దర్భములను గలిగియుండుటణే నీ యితీవృ త్రము కవల నందఆ 
నాకర్ణి ంచుట 'సవాజమె. అట్లు లభించు (గ్రంథము లన్నిటిలోను నీరం గాజన్ము 
కృృలెయగు నుహిసరిణయమే (ప్రాచీన మగునేమో యని భోశెడిన, 


అడ, 


1, Descriptive catalogue 1 


of Telugu Mss; in G 


O. M. Library, Madras. 


Vol. II. 


Prabandhas No 376 


2. 5 »» No 377 
8, 3» 9» No 427 
4, 3 » No4238 
రీ 33 >» Nod429 


xix 


సె యితివృ_త్తమునుగల |గంభఖము లీ! క్రింద దొరికి నంతవటికు నివ్వంబడియునవి ;= 


| 
|| 
J 


1 39 
ఉపెపరిణయము = దామెర్ల అంకభూపాలు (డు, 


)9 J3 


1 గ్గ 


వె మైదు (గ్రంథములు నుహినిరుద్ధుల వివావామును (బధానకథావ స్తువుగాం 
= య or. 


గాన్న మై దాశ్వాసముల (పబంధములు ఖ్‌ 


6. ౨ 701 IV 


7a 33 VoL VIII 


8, ఎ R. 4774 


9. 3 పై 7454 


10. 2.743 
M, 316 
D. 140 


Lhasa 
“M. 253 


ఉపాకల్యాణము-తాన్ట పాక తీరు వేంగళ నాధుడు, 
(ద్విపద కావ్యము) 
ఈసా పరిణయము . విరిపొరి నృసింవారాజు, 
(యకుగాన ను 
ఉహెపరిణ మము - నడిమింటి రామజోగి 
ఉహెనిరుద్దుల పరిణయమును (బ ధానముగా6గలిగిన 
ద్మీగంథము. సీసవి కారమన(దగు పదరూపమున 
నున్నది, 
ఆహెపరిణయము = చెన్నయ 
(యక్ష గానము) 


ఉసాపరిణయము (కర్ణ పేరు తెలియుటలేదు 
(యతు-గానము 


ఉచాపరిణయము = రరగాజమ శ్ర 
(ప్రబంధము 


నం బీర్కొ-నయుడిక (గంఖ్రములలోం ౫డపటి శెండు (10.11) [గ్రంథములు 
తక్క “శకి_న (గంధములు నముదరాసు (ప్రభుత శ్ర (పాచ్యలిఖిత ఫు _సకభాండా 
గారమున నున్నవి, కడపటి రెండును తంజావూరు సరస్వతీ మహాల్‌ (గ్రంథాలయమున 


నున్నవి. 


జన 


క పరిష్కు రణము ఏ 


ఈ తంజావూరు సరస్వతీమహాల్‌. (గ్రంథాల యనునందలి యాం్యివిభొగ మున 
గల (D. 40 వ, 258, సంఖ్యం గల ఉహిపరిణయ గంథముయొక్క.. యేనకేక 
తాళపత్ర పతియే యూ పరిష్క.రణమునకు మాక్ళక. లిపి శుద్ధముగను నధికముగ6 
(బామాదికము లు లేకుండుట పరిష్కురణమునరకుం గొంత 'సహాయకౌరిగా నుండినది, 
అందందు€ గొద్దిగ (గంథపాతములు సాధ్యపడినంకే వజుకు కుండలీకరణము (జాకెటు) 
లచే బూరకింప(బడినపిం వీలైనంకవజణకు నష్టమెన (గంధభాగములు కూడ నే 
పూరింపంబడినవి, ఆచ్చటచ్చట (గ్రంథములో. బొ'సంగనిచోట్ల నూతృ'కాపాఠము 
దిద్దంబడి య థామాతృకపాళఠములు [కింద (foot note నివ్వంబడియున్నవి, 
మాతృకలో నచ్చటచ్చట శేఖక్యపామాదికములు కూడ లేకపోలేదు, అవికూడ 
పీ-లె సంతవజకు దిద్దంబడియున్నవి. అయినను నీ రసవత్తరమగు 'కెావ్యఖండమును 
బరివ్కు.రించుటలోం గొన్ని స్టాలిక్యము లేర్పడియుండ వచ్చును. వాటిని విజ్ఞులు 
మన్నింప (బార్భనః ఈ యు_త్హమగ్రంథమును (బచురించ నిశ్చయించి కత్సరిష్కు.రణ 
భారము నాయందంచి యాం(ధ్రసారస్వతమాునక్రు నీయల్బ్సీయమైన సేవమయైనం జేయుటకు 
సదవకాళశము నొసంగిన 'సరస్వతీమవోల్‌ (గంథాలయకార్యనీర్వాహకసంఘ. "కార్య 
దర్శి యగు శ్రీయుత 5. గోషాలక్కా B.A; B.L; 68 నా మనపూర్వకాభి 
వందనములు. _ వీలైనంతవజకు (సెస్‌ కౌపీని నిర్దుప్రముగను కుద్ధమాగను (వాయుట 
యందు చిరంజీవి N. విశ్వనాథము చూపిన శ్రద్ధ ముఖ్యము-గా6 'భేర్కొన దగినది, 


సకాలములో శుదముగను నిర్దుష్పముగను ము ధణము సాగించిన “రత్నం ఫెస్‌ 
చారికీ ధన్య వాదము లర్బించుచు నింతటితో విరమించుచున్నాను , 


శుభ మస్తు 
'సరస్వతీమహాల్‌ 
(గం థాలయము, తంజూవ్లూరు; అధ 
మన్మథ చైత్ర పళ్ల ప్రతిపళ్‌, విళలదేవుని సుందరశర్మ 


25-8-1955 


శ్రీః. 


ఖీ 
విషయసూచిక 
ప్రథమా శ్వా సము 
విషయము పుట సంఖ్య 
ఇష్టదేవతా స్తుతి . కృత్యవతారిక se నై 
సుకవి స్తుతి = కళ వినింద షట 2 
కృతి భర్త - నిజయరాఘవనాయకుండు ము స 


కలీ భర్త ఫ్ర వంళము స్‌ 
కృతీ భర్త జన్మ పకౌరము 6 
పస్థ్యంతొలు ww: + 
కశ" (పారంభ ము wl, టి 
శంక్రరవకబలము"కీ బొణాసురుండు గ ర్వించి యుండుట 9 


చ్రాణుడు శంకగునివద్ద సమరమును కోరుట ses కీ 
ఉఊత్చొతములంగని చాణుడు జంకకుండుట iw 0 
చాణాసురుని ఫు(త్రి యూన, పు 
ఊప, ళృంగారవనమునం బార్వతి6 గని వరమును బడయుట ww Ill 
పొర్వతీవరాను సొరముగ నుష కలం గనుట కరీ 
కలంగని మేల్ళూన్న యువ కలగా జిత్రశేఖ సమాశ్నాసపజచుట ... 16 
ఉన స్వప్న బృత్తాంళమును చి త్రశేఖకు తేల్చి వగచుట 16 
ఇెలులు బాణప్పు తీకి శైర్యము చెప్పుట «17 
చి శ్రశేఖ పార్వతి వరమును జ్ఞిస్తీ కం చెచ్చుట » 18 
ఉస తాను కలను జూచిన కౌంతుని చెమ్మని చి తళీఖతో ననట «19 


చిత శేఖ చితపటవజల వాసి తెచ్చుటక్షై యరుగుట్ల ww 20 


xx1i 


ఉహ, విరహ తాపము ia 
విరవాభరముచే తపించుచున్న యుషాళన్యం జూచి చెలులు కొపకారణము 
నడుగుట 
ఇిలులకోం దనతాపకారణము6 డెలిపి వారతోంగలసీ యువ శృంగారవన 
మునకు మన్నథు నారాధించుటక్సై చనుట క. 
ద్వి తీయా శ్వాసము 
ఉ సాకన్య వెలులతో గూడి యుద్యానవనమున విహరించుట = వనశేలి. 
జల శేళి | 
మ న్మ థారాధనము 
నూర్యా సమయ చంద్రోదయ వర్ష నములు 
మన్మథుడు ఉనై దాడి వెడలుట్క మౌన్మథ వికారవర్ణన 
ఉహికన్యక కెలులు శై తో్యోసచారముల 6 జేయుట స 
ఉపాకన్యయొక్క.. మాన్మథ పలాపములు 
ఈష నుదనుని మదనజలముల నిండించుట 
నూరోక్టిదయ వర్ణ నము 
ఉస చిత శేఖరాక కై యెదురు చూచుట, చిత రేఖ పటముల (వానీ 
లేచ్చుట 


చి తశేఖ చి తపటములందలి నాయకుల వర్ణించుట 
ఉహ కలలోంగలసిన కాంతుని గన 6ఫొనుట 
ఉహ యనిరుద్ధుని దోడి తెమ్మని చిక రేఖను 'జేండుట 
చిత్రశేఖ యనిరుద్ధుని చెచ్చుటకై ద్వారకాపురి "కేగుట . 
చ్మితకేఖ నారదమునీం(ద్రుని గాంచి యతేనికి 'సక్షల నృత్యాంతముల "నెటీంగించి 
తదనునుతిని బదయుట ఖ్‌ 
చీ తశేఖ యనిరుద్ధుని దోడొ్క-_ని చనుట 
అనిరద్ధుని దోడొ్క-ని వచ్చుటరకై చనిన చి్యతళేఖ రాక్రయున్నందులకు 
నుష చింతించుట ఫు 
చక్ర శేఖ యనిరుద్ధుని నువవద్దికి జేర్ళుట or 


21 


24 


ల్‌ 


లై” 
84 
త్‌ 
88 
40 
42 
45 
డీ? 


93 


49 
ర్‌ల 
54 
56 


ర్‌ 
60 


62 
64 


xxiil 


తృ తీయా శ్వాసము 

చి తశేఖ యనిరుద్ధుని వర్ణించుట .. 68 
అనిరుద్ధుండు కోల గని మేల్కు_ని యాశ్చ ర్యపడుట ..« 69 
ఊహానిరుగ్ధులు పరస్పరసౌందర్యము గని పరవశు లగుట ays 
నున్మథు. డుహా “రుద్ధుల మోూహపరవళుల 6 జేయుట we గర్‌ 
అనిరుద్ధుడు చి! శేఖను వివరముల నడుగుట, చి తశేఖ యనిరుర్ధని కి నక 

అము చెప్పుట « 76 
అనిరుద్దుం డునున్వు -గాంధర్వమున వివానవానూడుట,; 'సంభోగళ్చ్ళం గారము «+ 178 
వి పలంభక్ళం గారము ఎ, 91 
(పభాతనూన నుహే3రుద్దుల జొర చెలులు సంతసించుట ఆం రస్‌ 
అంత$పఫురపు కొవలివారు ఉహానిరు స్టలుండు విధమును గని యవ్చెరువంది 

బాణుని కెలుకపజచుట we 87 
కోపా విష్టుండగు చాణా సుకుని యాజ్ఞ చే దైత్యు అనిరుద్దుని బంధింపనేగుట ... 99 
వై త్యబలముల( జూచి యుష కల6గ6ాగా ననిరుద్ధుండు భె రము చెప్పట is. న్‌ 
అనిరుస్థుని పరా|క్రమమునసం దాళ లేక డై. త్యులు బాణా సురునికడకుం జేరట ... 92 
బాణు డంశ గి గుం పద్న గా్ర్రములబే ననిరుగ్ధుని బంధించుట .« 98 
బాణా సురు6 డనిరుగ్ధుం జంప నాజావీంప6 గాల గుంభాండుండు వారించుట ... 99 


౧m 


అనిరుద్ధుండు దుఃఖికయగు నుసూకన్యగు సమౌశ్వాసపజచి దుగాసవమున 
గతబంధ నుండగుట ౨, 100 
చ్వారకొఫు' ముస = వ్‌ అమ 'మేలొ_ల్సం జనుట, అంతఃపుర క్రీ 
లనిరుద్ధుని గాన శల్లెకల వెదకి తుదకు శ్రీకృష్ట్ణున శిటుకపజచుట ... 101 
కృష్ణు జాస్టానమును జేర సక్షల పరివారములకు రప్పించి యనిరుధ్గుండు 
౯ డ్‌ థి 


కానరాకుండుటను డెల్పుట saw 207 


శ్రీ 


నారదుయు శ్రీకృష్ణునికి ననిక్యదుని వృత్తాంత మును బాణా సురుని బలమును 
ణ థి ఎన 
దెలుప్పుటు ese 110 


xxiv 
చతుర్ధాశ్వాస ము 
థి 


శ్రీకృష్ణుడు సపకివారము గా భొణునితో యుద్ధమునకు జనుట 


ఖగవాహ నారూఢు.రై గగనమార్ల మున చేగు శ్రీకృన్లుని చారణులు స్తుతించుట... 


శ్రీకృష్ణుడు బలజేవాదుల తో శోణపురిసమిసమునకుయ జేరుట 

శ్రీ కృష్ణుండు శంభు బలములగు పావకులతో 6 బోరుకు 

ఆంగిరుని గూల్చి శ్రీకృష్ణుడు 'బాణుపురమును€ (బ వేళించుట 
శంభుబలములు (శ్రీకృష్ణాదుల "నెదుర్కొనుట 

యుద్ధము జేయ బలభ| దాదుల చేశ్వేరచోట్ల శ్రీకృష్ణుడు నియోగించుట 


ఘూోోరయు ద్ధమున కంభు కై న్యము పరాజయము నొందుట 


మాహిశ్వరళ క్తి పీడితు [డగు బలజేవుండు శ్రీకృష్ణునివలన తద్విము_క్రీం జెందుట ... 


శ్రీకృష్ణుడు మహిళ్వరశ క్రితో యుద్ధముజేసి జయించలేక (ప్రతిళక్తిని 
నిర్మించుట్క శా దవై వ్లవళ కుల య్సుద్దమా 


114 
117 
118 
120 
122 
128 
125 


99 


127 


128 


(శ్రీ శాజగోపోలొయ నను; 


ఉయూవరిణయ ము 


(స ద్య కా వ్య ము) 


ఎా్లాత్వాన్తుపుదలచు- . 


ప్రథమాశ్వాసము 





ప్‌ ఇష్ట దేవతా స్తుతి jn 
కృ త్య వతారిక 


4, శ్రీ విజయాయురన్నతులబే నలరించెడదం గొ ల్బువారలక 
ధీవిభనంబుమోర నని తెల్పుచు హేమవనిక౯ా జెలంగు రా 
జీవదళాయ తొముండగు చెంగమలేశుండు మన్ననారు గో 
(శావిబుభేంటద్రుని౯ విజయరాఘవచం[దుని (బోచుగావుతక, 1 


శా. సారోదారకటావవీవణసుథాసారంబు తోరంబుగా 
భూరి చేమ మెసంగలా నెపుడు నంభోజాత గర్భాదుల౯ 
గ్రీరంజిల్ల (గ జేయుచు౯ 'జెలంగు నూచెంగచ్చు యిధ్ధాత్రివై 
సారె౯ా మన్నడడాసభూవిభుని వాత్సల్యంబునక్‌ బోవుతళ౯, 2 


వీ సంతనంబవుర ననంతునీ. గొనియాడి 
గరుడుని. బూజించి ఘనతమిర 
సేనాధినాయకు సేవించి భక్షిని 
బన్నిద్ధ రాళ్వార్థ: (బ్రహ్తతించి 


ఉహపరిణయము 


వేదాంత జేశికు వేడ్క_తో భజియించి 
వ్యానవాలీ కుల వరునం బొగడి 

వెలంగి శత క్రతు (శీనివాసాభిఖ్య 
తాతయాచార్యు ల దలంచి మదిని 


గీ, వేదసంభుంబు మూ రీ వించినట్టు 
లఖలయాగంబు లొనరించి యవనియందు. 
జెలువుమోారు శతకతు |శ్రీనివాన 
తాత గురువర్యునకును వందన మొన ర్హు, త్రి 


=! సుకవిస్తుతి __ కుకవినింద 1 


క నక లన భామధ్యంబులం 


(బకటంబుగ విబుధు లెల్ల భళి యనందగు నా 
సుకవుల సన్నుతిసేయుచుం 


గుకవుల నిరసింతు మిగులం గుశలత మారక, 4 


వ, అని యిస్థచేనతానమస్కా_రంబును నుకవిపురస్కా_రంబును 
గుకవి తిరస్కారంబును: గావించి యేనొక్క (పబంధంబు రచి 
యించెద నని తలంచునమయంబున, 


= కృతిభర్త = విజయరాఘవనాయకుండు 3. 


వీ (ఖీరాజగోపాల నీ వామహీమచేత 
నేరాజు ధర నెల్ల నేలుచుండుం 
బరతుతంబుల చెల్ల నిరసించి యేమేటి 
సే ష్టగవళివె శాశ్వతము. జేసె 


వథమాశ్యాసము థ్రీ 


బాొల్నంబునందునే పగతుక నిర్షించి 
యేసేత కీ రల నెసయగం గాంచె 

బదియాణు దానముల్‌ [బణుతింప నేధాత 
యవనీసురల కిచ్చె నాదరించి 


గీ. యాత డచ్చుతభూపవం శాబ్ధిచం [దుం 


వ, 


డధిక గాంభీర్య థై ర్య శౌ శ్యాతీ సాం్యద్రుం 
డవనిం దంజూవురాథీళుం. డనంగం బరలస 
విజయరాఘవ మేదినీవిభువరుండు, ర్‌ 


ముజియును సత్యభాహాహరిశ్చం[దుండును నత్కుపారామచం 
(దుండును నంగరంగక్షిరీటియును నకలవి ద్యాచాతుర్య పేటియును 
చానరాధేయుండును ధరణీజనవినుతభాగభేయుండును రామా 
నుజమతీసిద్ధాంతస్థాపనాచార్యుండును 'రాజగోపాలనిత్య కైంకర్య 
ధుర్యుండునుం జతుక్వేది శత కతు (శ్రీనివాసాచార్య చరణనరసిజ 
సేవానిషహ్టైగరిష్టుండును చతుఠుదధి వేష్టితరర్వంసపహో పాలక 
(శేమ్రండును సామంత రాజనుణికిరీటరంజత పా దాంభోజుండును 
సరససాహిత్య క ళాభోజుండును రఘునాథనృపాలనందనుండును 
రచిత క ళావత్య్థంబచికానయనానందుండును నగు నిషషిజయ రాఘవ 
జేవేం[దుండు రానుణీయక విరచిత రాజ రాజస భావిజయంబ గు రాజ 
నోపాలవిజయంబునందు నతులితవిలానవతులై న కులసతులును 
విబుధనన్నుతమకియగు విజయవెంకటపతియును మహిత(పభా 
వుండగు మన్నారు బేవ్రండును తతయశోధనుండగు తొతఘనుం 
డును రంగద్దుణవిలాసుండగు చెంగనులదాసుండును మొదలగు 
నిఖలజనమి[తుై న పుత్రులను నిరపమచరి[తపవిత్రులైన పొ(త్రు 
లును నిరవద్యరాపరేఖాకనకపు(త్రికలైన వత్రీకలును నింపు 
చెలయం దానురతంపర్సై నిండియుండం జెంగట శృంగాధవత్తుల్థ 


ఉపాపరిణయము 


రంగుర కులుమొర సంగీత మేళ ంబుగావింప నగభాగంబున నాణా 
ర్యా ్రేసడండగు నత్త (క తు (శీనిజాసాచార్యుండు కృత దురిత 


' భంగంబగు హరివంశ కథా[పసంగంబుః గావింప నింపుమోర 


వ 


గీ, 


వ 


జేనును శృంగారరనంబులం జెన్ను మోర మన్నా గాసనవిలా 
సంభు వినుపించుచున్న సమయంబున, 


ఆఘ | టో | 
వెంకళశుందదునివుత్రి ! వినుతనద్దుణధా।| శ్రి ! 
ఫఘనయశోళశాజి ! రంగాజి! వినుము 
మాధుర్య మున మించు “మన్నా డుదానవి 
లాన [పబంభంబు” లలిత ఫణితిం 
గావించి మిగుల ్రంగారంబు గన్పట్టం 
రి 
జబదములు మృదురసాస్సదము లగుచు 
రాణింప రచియించి “ శొామాయణంబుూను 
“భాగనతంబుిను “భారతంబు" 


నం[గ్రహంబున రచియించి సరసరీతి 

మమ్ము 'మెప్పించితివి చాల నెమ్స్మిదనర. 

బజరంగ హారివంశమున “ నుపాపరిణయకథం * 

దెనులపం గావింపు మిత నీవ్ర కేటా, 6 


అని సబహుమానంబుగా?6 దాంబూలజాంబూనదాంబరమాల్యా 
భరణంబు లోసంగిన నేనునుం బరమానందంబు6 జెందుచు బతి 
యును గతియునుం గులడై వంబునునై న నీదుపాదారనిందంబులు 
జందంబున సేవింపుచున్న తనకు మోారానతిచ్చు కథాసంవిభాొ 
నంబు నర్వంబును నవగతంబగు గావున నట్లన రచియించెద, పంజర 
శుకంబు మంబువాక్సణితి రంజిల్ల ౦ బలికిన. దతో ఎవకుండు సంతో 
మీంచు తెజింగున నుదీయవచ నకుసునూర్చనంబంగీకరించి నన్ను 


ల 


గీ 


(ప్రథమాశ్వాసము 3 


కటావ్నీంవుండని విన్నవించిన లాలించి యాచార్య చర ణారవిందంబు 

లకు వందనంబు. గావించి యను హాదుహునియనుడ్ఞం డక మ్మ 
ప న ల బ్య 7 

నుటయు సట్లన సేవించిన దీవించి గురురాజపట్టభద్రుం డిట్లనియె, 


జవ కృతభ_ర్తృ వంశము 2 


సనీప్రత్రి మన్నరుదాసుండు 

గోపొలుండు కనుక నితండు కోర్కెలు హెచ్చకా 

జేపట్టి మనుప చెలకొను 

నాపలుకుల నెలత ! నీ ముఖాంబుజసీ మక్‌, 7 


అని మజీయును, 


, తనరెడు మన్నడదాన వీలానంబు 


ననుర నీవొనరించు నప్పుడేము 
విజయ'రాఘవవమహీవిభుని వంశావళి 
వినుపించితిమి కదా ! విశదముగను 
గీ ర్హులుమోరిన కృష్ణభూ పాలుండు 
నయశాలి యగు తిమ్మినాయకుండు 
దివ్య తేజముగల తిమ్మప్పనాయుండు 
కీనిధియెనట్టి చెవ్వనృపలి 


ఇెలంగ్‌ |శ్రీరంగమున రాను సేతువునను 

బొగడ బహువిధకై ౦కర్యముల నొనర్చి 

యచ్యు తాళ్వారు లితండన నవని వెలయు 

నచ్యుత విభుడు నలరిరి యతిశయమున, 8 


. అల యచ్యుతభూవిభునకు 


నలఘుయశఃస్ఫూ రి మూదర్తిమాంబకు సుణుండై. 
వెలసె౯ొ రఘునాథమహీ 
తలపతి రఘునాథుం డీతంజె తప్పదనంగళ | 


ఉపసోపరీణయము 
=! కృత భర జన్హ ప్రకారము వలలను 


స్కీ తనర నారఘునాథధరణీశ్వరుండు చెంజి 
౧) కళొవ తెవు 
MB 
పట్టంపురాణులై [ప్రబలి సేవయొనర్నం 
గులమెల్ల వెలయించు కొడుకు వలసి 
దానధర కములు దసములు నలుపుచు 
గస్తూరికృష్ణుని భునత 'వేండ 
నల వెంజిలవమువముకలలోన. గస్తూరి 
కృష్ణు డిట్లనెం బూర్వవృత్త మొకటి 
గీ, నీవ తొ ల్తను దేవకీజేవి వరయ 
సాటిలేని కళావరీనలి యకోద 


యల్ల వను చేవనందులయాత) లిచట 
నెగజె నచ్యుతరఘునాథనృషతి యనంగ, 10 


2 
bl 


అల వసుదేన్చన కాతృనంభనుండ వై 
మందలో. 'బెరుగంగ నందునింటం 
దపములుం జేసి యేం దనయునిం గాంచితి 
చాలలీల యశోద భాగ్యమణ్యా 
ననీ తేలంపుచు నుంటి వటుంగాన నిప్పుడే 
నొగి. గళావత్యంబయుదరమందు 
నుదయింతు సంతోష మొదవంగ నీవును 
ఘనత బ్యుతన్వీకృతిని నొనర్చి 


రా 


వీజయ'రాఘవ్చుం డనువేర వెలయంశేసి 

నన్ను జోవీంచి యిపుడు నానంద మొందు 

మనుచుం బల్క_0గ మేల్కని వార్ష మంది 

"నిలయ లత్న ము విభునకు విన్నవించె, 11 


(పథ మా శ్రా నము 7 
వ, అట్లుదయించిన మహామహుండుగానున, 


ట్‌, ని స్తులసద్దుణావళులనిరి తవాసన నిండ దిక్కు._లక్‌ 
న్వ_స్తి యొనర్పుచుక్‌ సుజననంతవీ శెల్లను మాటిమూాటికి౯ా 
గ స్తురికృష్ణుం డీతండన గొరవమందుచు ధా(తిలోపల౯ 
(బస్తుతి కక్కు. నీవిజయ రాఘవచం[దున కిము నీకృతి౯. 12 


వ, అని యానతిచ్చి యాచార్యేశేఖవండు [పబంధారంభంబున 
కనుజ్ఞ నిచ్చెం గావున, 


ఏ పవ్య్య౦తాలు శ 
© > 


క, అమితక ళొభోజునకును 
గములా_ప్తనమానబాహుఘన లేజునకుకా 
నమర్మాగబిడజునకును 
రనుణీజన'తామనోవారమనోజునకు౯. 18 


క. చంగవులానరకరుణా 
పాంగవిలోకననమాగ తై శ్వర్యునకుక్‌ 
నంగరరంగోద్లతరిపు 
భంగ్యపదమాననీయబలధుద్య నకుక, 14 


మ 


జారుణశా తవమథనో 

దారునకు6 గుమారతాతయాచార్యపదా 

ఛారునకు విశుతయళో 

భఛాళునకుకా నరననత్కఛాధారునకున్‌ , 16 


క, కనకతులాపూరుపముఖ 
వినుతమహాదానక లితవిద్వ _తృతికీ 
ఘు నళ ప్రౌర్ధనిగుంభ న 


ఉపూాపరిణయము 


| జనకపదాంభోజభ జనసం భృత మతికి౯ 
ఫఘనవితరణరతికి బుధా 
వనకృలికిక విజయరాఘనమోా పికి, 17 


వ, అంకితంబుగా నే నొనర్పంబూనిన యుపూపరిణఇయంబను మహో 
(పబంధరాజంబునకుం గ థాసంవిధానం బెట్టిదనిన, 


అజ? కథా (పారంభము 1 
క, జనమేజయజనపాలు(డు 
విని వఏీనులవిందుగాంగ వెన్నునిక థలకొ 
దనీవొందక వైశంపా 
యనునకు నిట్లనియె మణీయు నాదర మొసప్ప౯, 18 


సీ, కృృమ్ణ్టునిమనమం డై వ రుల వెలనీన 

యనిరుద్ధుం డెట్టు ? లయ్యసురపు త్రి 

యగు నుషోకన్యక నంత ఃపురంబున 
వరియిం చెం (బబలుండై వచ్చినట్టి 

బొణుండు కౌరితో బవరంబు గావించి 
(ప్రాణంబుతో నెట్లు పారిపోయె 1 

మును మాకు సంశేపమున చెటీంగించితి 
విస్తరంబుగం చెల్పు వేడ్క-బొడను 


గీ ననుచు వేడిన భరత వంకా గణికిని 
సానధానంబుగా విను జనవ రేణ్య | 
వినీకి చేసెద సర్వంబు వీనులలర 
ననుచు నవ్యానశిమ్య- డిట్లనియె నపుడు 19 


(పథమాశ్యాసము 9 


= శంక రవరబలమువే బాణాసుఠుండు గర్వించియుండుట క జకం 


న, ఓ వైప్తవాగ్రోనర! బలితనూళభన్రంయడగు బాణాసురుండొక్క_ నాయడు 


క 


క్ర 


నకలవిలానంబులుమిర వణు బ్రఖిండే లేర నతసివై భవంబు* జూచి 
మెచ్చి యచ్చెరుపడి తానును భ(దంబుగా రదు నారాధించి 
యతనికుమారఈరుండ నడా ఖ్ట్‌దే నని మదినెంచి త్మివంబగు త్‌ వంబు 
చేయ, నంత గొంత కాలంబునకు పార్వతీస మేతుండై ముక్కంటి 
యక్క-_డికి వచ్చిన నయ్యుసుర వరుండు పహువిధంబుల స్తుకియింప 
నా భరుండు య , ఓయి బలినందన ! హవె చన నీ 
తపంబునకు మెచ్చితిమి నీవు కోరినట్ల నిక్కు_మారునకు సోదరుం 
డనై_ సకలనై భవంబుల సాటి లేని మేటివై శోణితప్రరంబునకు 
నాయకుండను గమ్మేను నీ వాకిలి. గాచియుండెద నని వరంబు 
లోొనంగిన, 


జక మాలు యడు శంకరునిపద్ద సవురమును కోరుట $= 


నరగర్వంబున బాణ్వాడు 


గరిమ౯ దెక్సతుల గెలిచి కదనములోనళా 


సరిలేరు తనకు నిపు డని 
ప్రరవారునిం జేరయణోయి పొంగుచుం బలికలా 20 


శంకర ! చేవదానవుల నంగరమందు న జేకథం౦గుల౯ 

బింక వుడంచిడిలా గనక భీతిరలి చెంతలంజేర ిప్రు మా 
కింకిట వేయిచేతులకు నేమి? [ప్రయోజన మెంచి చాడా 
బొంకముమోర నొక్క యని భోగివిభూవణ |! కల్లం జేయ వే, 21 


అని పల్క... నవి రుదుండు 

విను బలిసుత ! నీదుడాలు విజీగిన యవుడే 

ఘనమగు క య్యము కలుగును 

నమునమున యోజించ కీనుడు మగుడుము వేడ్క_౯, py 


10 ఉహపాసపరిణయము 


వ, అని యిట్లు ఠు(దుండు పలికిన బాణాసురుండు సంతనంబున మగుడి 
వచ్చి యంతిపురంబునం గొలువుండునమయంబునం గుంభాండుం 
డను మంతివరుండు బలినందనుం గనుంగొని యో స్వామి ! 
మోకు నింతనంతోషంబు గలుగుటకుం. గారణం బేమి*+ యని 
యడిగిన నమ్ముర్యతీవరునకు నా దైత్యవఠుం డిట్లనియె. 


షు ఉత్నాతముల గని బాణుడు జంకికుండుట ఫా 


వీ వినవోయి కుంభాండ ! వివరంబుగాలణ జే 

ఫాలలోచనుం జేరి భక్తిమోర 

జగడంబు వేండంగ సమ్మతి నతండును 
జాలు ధరి[తిని (వాలునపుడె 

కయ్యంబు గల వని నెయ్యంబుతోం బల. 
ననిన బాణునిమాట కతండు వెణబిచి 

శంకరుకడ కేగి నమరంబు వేండంగ 
బలితనూభవ ! సీకో, బాడి యగునె! 


గీ. యనిన వేళనే యతనిడా లవనిం బడిన 
మించు నుత్చాతములు కనుపీంచ మజియు 
సడ్డ సేయక వాడును నంతనమున 
నింతులును దాను సుఖగోష్టి నెనంగుచుండె, 28 


=! బొణాసుఠని ప్రతీ యువ :=== 
న, అంత, 


సీ పార్వతివరమున ాణాసు రేందున 
కల యుషాకన్యక యవతగించి 
చాదులు పోనీంపం దన లెడు వేడ్మ_చే 
శొలిరేఖకై వడిం జాల (బలి 


వ్‌ 


వ, 


వ 


"3 


ప్రథమా శ్వాన ము ii 


పర గుజ్లైనగూలళ్లు వండి నెచ్చెలులతోం 
'బేశ్వర బొమ్మల పెండ్లి సేయు 

వెన్నెలై టను గన్నియలుం దాను 
మొనయుచు డాంగిలీ మూంతలాడు 


నింతులను గూడి బంగరుబంతులాడు 
చాలికలతోడ నారానుశేళి నల్పుం 
జదువు మృదుకోకిలాలాపనరణివిరార 
పీణి వాయించు జెవ్టలకు విందుగాంగ, 24 


అంతో, 


జాూముదామురమిోంద ముద్ద్వగుల్కుచు (వాలు 
గండుమొ లనంగను గన్ను లమభె 
సౌందర్య నదిలో న జక్క_ంగా వివారించు 
చక్రవాకము లన జన్ను లమ రె 
దళుకొత్తు చాహులతాయుగ్దమున నొప్పు 
చికురుటాకు లనంగ6 జేతు లమ 
నాభివల్ఫీకంబునను వెలువడి వచ్చు 
చిలువనా నూయణగాథ చెలువ నునులె 


: మెటిసీ తొలంగని తొలకరి మెబిపనం౦ంగ 


మిగుల సొబగ న కాంతిచే మీనుందీవ 
కలితలావణ్య చారుళ ంగారగ రినుం 
గలిగి చెలువొందు నల యుషాకన్య కవుడు, లెఫ్ట్‌ 


ఉష శృంగారవనమున' 'బార్వతిం గనీ వరమును బడయుట ఏ 


ఇస్విధంబున నివ్వటిలుజవ్వునంబున వర్శీలుచు నా జవ్వని 
రొక్క.నా(డు, 


19 


ష్‌ 


క్ర 


వ, 


ఉషపాపరిణయమను 


పల్ల వంబులమించు పదముల రతనంపు 
టందియల్‌ ఘల్లు ఘల్లనుచు (మోయ 
భుననిత ంబములందు దనరారు బంగారు 
మొలనూలిఘంటలు ముఠువుం జూప 
శృంగారములమోారు శంగేలుదమ్ముల 
సిలంపుగాజులు చాల మొరయ. 
దపనీయమయరత్న తాటంకములు మంచి 
నిద్దంపు'చెక్కిళ్ల నిగ్గులీన 


నరులం బెనంగొని పాలిండ్లు సారె గులుకం 
గాను లసియాడ మవహంసగతులు మెబియ 
వనితలును దాను శృంగారవనము( జేర 
భావ మిగురింప నల యుపూభామ యపుడు, 


ముక్కంటి గౌరి యవ్వని 

మిక్కిలి. (శ్రేమంబువిార మెజయంగా నా 
మక్కువ గని యుషహ తనమది 

నక్క-ట ! యిట్లుండవలదె ! యనుచుం కలంప౯, 


26 


27 


అల యుషం జూచి గారి వదనాంబురుహూంబున మంగపహోనముల్‌ 
BN మమ్ము. జూచి యిటు చింతిల నేటికి? నిట్టభాగ్యముల్‌ 


గలుగున్ము నీకు "నింక ననం గల్లునో ! యెన్నటికంచు సిగ్గునం 


బలుకంగ మోము వంచు నల భామినిం గన్లొని పల్కె, నీగతి౯ొ, 


జలజాశీ ! వినుము వై శాఖమాసమునందు 
భాసురంబగు కుళ్ల పక్ష్‌మునను 

రహిమించు ద్వాదశిరా|త్రి నీకలలోన 
నెన్వండు పొందు నిన్నెలమి నతంటె 


క్ర 


por 


(పథ మా శాసనము 18 


పతియగు నీకని భావంబురంజిల్ల 
బార్భక పలికిన పలుకులకును 
హార్షించి యంతయు నలో నుప్బాంగి 
గాడ్రిక్ష్‌ (మొక్కు_చు? గారవమున 


బం గూర్చుండీ యంతట ఇకాాసమిార 

రమణులును చాను వనభోజనము నొనర్చి 

జ చ అ 

ఎజనివానంబుం జేరెను నెమ్మితోడ, 99 


అంత, 


. నురగరుకయతడు రాతన 


వరకన్వలు చేరి కొలువ వైభవమమరళొ 
దొరత నముమిదడి యంతయు 
సరసిజముఖ యుంజెం జూాలనంతన మనలా. లిం 


పక్‌ పార్వతి వరానుసారముగ నువ. కలం గనుట టా 


కులగిరిక న్య క పల్కీ-న 

చెలువున వై కాఖనూనసితపతీమునం 

డలరెడు ద్య్వాదశిరాత్రిని 
జలజేవణ నిదురబోవునమయ మునందు౯, న! 


చం[దిశనిరసించునరణి చే రాణించు 


చిరునవ్వు మోానమునం బెలయవాండు 
తామర రేకుల దానెంత లేదను 
నెడందకన్నులుంగప్లి వెలయువాండ్లు 


14 


ఉపహాపరిణయ ను 


తులకీంచువొండపండు లఛాయం దెగడెకు 
ముడువుచేమించు శెమోఎవివాండు 
పాంచజన్యముతోడం (బతివచ్చు ననవచ్చు 
కలిత శేఖలంబొల్టు గళమువాండు 


గీ, నురము బంగరుతల్పన నొప్పు వా(డు 


భోగిభోగాభ భుజముల బొలుచువాండు 
లలితగజ రాజగనమునంబుం గలుగువాండు 
కనకములమించునిరసించు కాంతివాండు, 


సీ, సంపంగివువ్వులు సరనత సిగ జుట్టి 


బురుసాదమాల్లట్టి పొంక్రమమర 
నర్ధ చందునిసాంపు నదలించు నుదుటను 
దీరుగాం దిలకంబు దిద్ది వేడ్క 
(శ్రీకారములమించు ఇెలువంబు6 గల్లి న 
వీనుల జౌకట్లు వెలయ నుంచి 
బటువుము త్తియముల బాగుగా గూర్చిన 
కంటసరుల్‌ దాల్చి ఘనతమిరః 


గ, దనర నురమున వ(జాలతాళి చెచి 
ర 


ఆారీ[ము 


హాస్తములం గెంఫురీకడిరక్లు! లలరం బూని 
వసుధ జీరాడు చుంగులవ న్నెం గాంచు 
మేటి కనశాంబరమున లె వాటుందనర, 


క, బంగరుమం చముమో(దను 


నంగతిం గూర్ప్చండి మిగులనరనత్వముచే 
నంగన దగ శారను ని 


కృంగారరసంబుమోథ్లు చెలున౦బమరళ్‌, 


చో 


ఫలి 


88 


ల్థీ 


(ప్రథమా శాసనము 15 


క గందంబు మొ బూని కా౭గిటం 'జేన్స్పచు. 

గన్తూరి దిద్దుచు గారవించి 

నంతనంబునం జేరి చక్కెరమోల్టీవాని 
బటువుగుబ్బలు జీరి ఛాగుమోర 

గళరవంబులుం జేసి కళలంటి సాక్కీంచి 
చెక్కిలి నొక్కుచుం జెలువమవురం 

దొడల_పె నుంచుక్ర* తొయ్యలి రమ ని 
పుక్కిటి విడెమిచ్చి బుజ్జగించి 


గీ, బాలం జనవిచ్చి మిక్కిలి నరనముగను 
గొప్పు దువ్వుచు విరినటుల్‌ గూర్చి వేడ్క 
చేటమాళల లాలించి కేశ లొలుక 
రతులం ేలించెం గలలోన రమణు. డొక (డు, లీప్‌ 


=! కలంగని మేల్కొన్న యువ కలలలాం జిత రేఖ 


చ, కలం గని మేలుకాంచి తనకంఠము నంటిన గోటిజీరలు౯ా 
బలుచనిమోవిపై మిగుల బాగుగ నుంచినయట్టి శెంపులుం 
గులుకు మెజుంగు గబ్బి వలిగుబ్బ ల నించిన గంధసారముల్‌ 
బలుమరుం జూచి సోద్యపడి భావములోనం గలంకం చెందలోళా, 


వ, అచ్చటికి నెచ్చెలియగు చిత్రశేఖవచ్చి మాన్య యగునుషాకన్యం 
జూచి యిట్లనియె, 


సీ అక్కరో! నీవేల? యాత లోల గలలౌదు 
వేగంబ తెల్పవే వివరముగను 
నక లదిక్సతులను నమరంబులో గల్లి 
సరిలేకయుండ ఫీఖనకుః డెఫ్ఫ్టడు 


16 


ఉపాసకిణయము 


వై రావతము సెక్కు నాయిం[దుం. జెప్పుడు 
చప్పి నయుడిగంబు చీయుచుండ 

ఫొలలో చనుండును (బమథులతోంగాడి 
గొల్లమై వాకిటం గో ల్నియుండ 


గీ నొనర నంతఃపురంబున నున్న సిక్రు | 
నింత భయమేమిటికి ? వచ్చె నిందువదన ! 
భావ మిది యని పల్క_వే పద్మగంధి | 
చెలియ నాకన్న నాస్ర్ర లేచెలులు నీకు ? క్రీ 


మాజా! రకపు సష్న వృ క్వాంతమును చిత రేఖకు తెల్పి వగచుట ;-= 
వ, అని పల్కిన చిత శేఖనుం జూచి యుష యిట్లనియె, 


స్కీ మొలక నవ్వుల వాండు కలువల చెలి కాని 
మురువు(గై కొను ముద్దుమోమువాండు 
వెడందక న్నులవాండు వేదండతుండాభం 
గొమరొందు బాహుకాండములవాండు 
చిన్ని పాయమునాండు చిగురుకై దువజోదు 
రీవినొ ప్పెడు రూప రేఖవా(డు 
నిద్దంవుజిగివాండు నీలమేభుమూలీల 
రహిమించు చికుర భారంబువాండు 


గీ, కలితశృంగారలకుణగరివువా(డు 
చెలువుం డొక్కండు నను జేరి చెలువుమారి 
కౌంగిటను జేర్చి మోవాని కంతు శేళిం 
గలయ నంతట మేల్క_ంటిం గలువకంటి |! 88 


(పథమాశ్వానము 17 


క, కలలో. జేసిన చిన్నెలు 


శ 


ల 


తలపంగ6 (బత్య కు మౌని తొ మేల్యనిన౯ 
నెలకొనియున్నది యిపుడును 
బలుకుదు జశేమునుచు నీకుం బద్దుదళాశ్నీ | 89 


తం డిదగ్గణఆC బోయి తలిరాకుంబోణిరో |! 
యేగతి ? నిల్లునే యిమ్నెమోరం 
గన్నె ! యిదేమని కన్నతల్లడిగిన 
నుత్తరం బేమిత్తు? నువిద ! యిపుడు 
నన్న దమ్ములు చూచి యాతు నంశయమంద 
చేమని * “తెల్పుదొ నిందువదన ! 
బంధువర్లము లెల్ల భావించి పరికింప 
మటు గెటువలె సేతు? మచ్చకంటి ! 


కులసతుల| మోాల నెటువలె నిలుతునమ్ము | 

యట్టి బలివంశ మున బుట్టినట్టి తనకు 

వనిత ! రావచ్చునా యపవాద మిట్లు 

జగతి నరివారిలో సెట్లు నంచరింతు 1 40 


వి చెలులు భాణపుత్రికి థైగ్భము చెప్పుట == 
ఇటు వగచిన యుషం గనుంగొని 
కటకటనుచుం జెలులు బాలం గళవళపడుచుక 


గుటిలాలకమదిక ప్పుడు 
దిటవు గలుగ బలికి రిట్లు తేటపడంగళ. 41 


వినవవూ |! దను చేం[దపుతి |! వల'జే వేమారుం జింతింపంగా 
నెనయ న్నీచరితంబు 'లేమెజుంగమూా యేకార్యముల్‌ జేసినా 
దనరకొ మంచివెకాని కాని వగునే ధర్మంబు కీసామ న్న గుకా 
వనజాతీ, .! కలలోని సంగవుమునళ్‌ బావంబు ర్లానేర్భునే. 48 


+ 


18 


వ, 


సీ 


rd 


ఉహాపరిణయము 


a 


అని మణటియు సిట్లనిరి, 


కడు మునోవాక్కాయకర్తంబులందు6( డా 
చెవ్యండు కలుపుంబులే యొనర్యు 

నది పాపమగు గాని యతివరో ! నీకును 
గల పురుషుని. గూడం గలువ మగునె 

నత్కు_లంబందును నరనత జనించి 
రూపరేఖలచేత రూఢి "కెక్కి 

నలుగు కౌనన మంచినడకం గల్లిన నీకు 
సివిదారం బేల ? యిందువదన ! 


యనుచు నూణడ(బల్క.(గ నతివ లెల్ల 

మదివిచారంబు మానని మగువకడకుం 

జేరి కుంభాండపు[రి యాచి(త రేఖ 

పలికె నిట్లని యాయింతిభాన మలర, 48 


=! చిత్రరేఖ పార్వతీ వరమును జ్ఞ పికి చెచ్చుట == 


. వనజాథీ, |! యుద్యానవనముళోపల నాండు 


పార్వతి పలికిన పలుకు లెల్ల 
మజుచితిగాటలోలు | మక్కు_వమోరంగ 

చే వివరించెద నిపుడు వినుము 
శొక్రవాణి ! వై శాఖళుక్ష పకంబున 

నలువొందు ద్వాదశినాంటిరా తి 
కలంగూడు పురుషుండె కాంతుయడొ ననియును 

నత(డును శ 'ర్యాఢ్యుం జడొనటంచు;: 


బలిశె. గదవవ్వు ! నీతోడం బంతమలర 

గారిపలు కేల తప్పును ? కలకమాని 

నంతనంబున నుండుము నకియ ! యనిన 

జ త "రేఖకు నిట్లనె( జెలువ యపుడ్లు. $4 


చ. 


పథమాశ్యానము 19 


= రవ. తొను కలను జూచిన కాంతుని డెను ని 
చి త్రశేఖతో ననుట == 


మజిచిన కార్యమియ్యడను మానిని ! నీవు తలంపంేసితౌం 
బరగలగ నాయడు గారి తగం బల్కి-నరీతిని గంటి స్వప్నము 
దరుణిరొ ! యింక సేయందగు తక్కిన కార్యమబదేవి యన్న భా 
సురగతి నిన్న నేం గలను జూచిన చెల్యుని జూసవే నఖీ |! 45 


క, అని పల్కి_న చెలిమాటలు 


విని భావమునందు జాల వేడుక మోారకా 
ననజావ్సీ ౬ జూచి |పేమం 
'బెనయంగ6 గుంభాండప్పుతీ యిట్లని పలికె, శం 


కమళ దళాశ్నీ ! సీకలలోన వచ్చిన 
పురము 'జేకులమునం బుట్టినాండొ | 
సదకింప నెటువంటిబలిమి6 గట్లనవాండొ | 
యెటువంటికీ ర్తిచే ననయువా(శ | 
రూఢిచే నెటువంటిరూపుం గల్లినవాండొ ! 
కనుపట్టు జటువంటికాంతివా(డొ |! 
తెలియంగ నెటువంటి చేశ మేలెడువాండొ |! 
యేవిలానముచేత నెనణగువా(డో ! 


గీ యొక్క గుణుతై న నాతోడ నువిద! నీవు 


క 


వెలుపకుండిన నేటునలె చెలియవచ్చు ? 
చోరుం డై యంతిపురమును జొచ్చివచ్చి 
మగువ ! నినుంగూడు నతండు సామాన్యుం డగునే | శ? 


బలిసుతుం డేతెడు నీఫురి 

బలవై రియుం జేరవెజచు బాణాసురునిక్‌ 

ఇలువయగంజూలిన పురుషుడు 

గలుగుట నీభాగ్యవళము కంజదళాీ, ! 45 


20 


ఉపాపరిణయము 


ఉ, గౌరియను(గహాంబునను గళ్చెను నీ కిటువంటిభాగ్యముల్‌ 
నీరజనేేత ! శామునము నీ వొనరింపంగ చేల ? వేగమే 
యూరును బేవనుకా చెలిసి యొద్దిక చీయుద మెల ల్ల కార్య ముల్‌ 
శ్రీరమణుండు నీతలకవుం జేకుజనే సీయును చేట రేపటకా * 40 


వం అని పల్కిన, 


క. మడుకాంకలచే మిక్కి_లి6 
బరవశమై చాల|భవుసి భౌొమామణి ! నా 
వరు దోడి తెచ్చి చూపుము 
సరంగళొా సరీవార లెల్ల. (బ్ర స్తుతి సేయక. 50 


వ. అని వుతియును, 


చ, మలయజగంధి యెంగయును నూటికి మాటికి వెచ్చనూర్న చుక 
బలుమరుం చాను గన్నకల భావములోపల చెంచిచూచుచుకొ 
నలపులవింటివాండు కడునాండిశరంబుల నేయ సోలుచుకొ 
నెలశుక చిత రేఖ గని నెమ్మిని నిట్లని పల్కెం (గమ్మర౯.51 


క. కలలోం జూచిన పురుషుని 


నిలంతుక | యిటుబెచ్చి కూర్చు నెననన ననుచుళా 
బలుమత నీగతిం బల్కి_న 


జలజాశ్సి కి జి త శేఖ సరసత ననియెక. రి 


=! చిత్రలేఖ చ్మితపటముల (వ్రాసి 'దెచ్చుటక్షై యరుగుట: = 
పీ ఉవిదరో ! వినవమ్ము ! యూరు పేరెటులక్ష 
'యమీరీతిం “దేవచ్చు 1 నిటకు నతని 
నయినను నానేద్బు నాయుపాయంబున( 
జి తపటంబునం జెలువు మెజియ్స( 


ప్రథమాశ్వాసము 9j 


[దిజగంబులందును చేజంబుచేతను 
బలపరా[కమముల. (బబలునట్టి 

గీర్వాణ దాన వకీన్న రగంధర్వ 
వసుమతీనాథుల (వాసి తెత్తు 


గీ, న_ప్పదినములలోనను నరవిమోర 
నపుడు నీభర్త వీడని యంటివేని 
యతని దో_డ్జెచ్చి నిను/ణసా ర్జు ననుచుం బల్కి 
పటము (వాయంగం. జనియెను బద్మగంధి. 58 


వ, అంతో, 


క, కటకట ! స ప్పదినంబులు 
నెటువలె నేం గడపు దాన నీవిరహోస్టేకా 
దిటముగ6 బల్కి_న నెచ్చెలి 
పట మెప్పుడు తెచ్చుననుచు భామావమేణియు్‌", రశ 


సీ, చెక్కిట చేయిడి చింతచే మిక్కిలి 

గంతునిబారికిం గలయపచుండు 

నిట్టూడ్పువుచ్చుచు నెమ్మితో చెంత యు 
దుమ్మైద్మమోంతకుం దూలుచుండు 

వసుమతి బొట్నవేల (వాయుచు౯ (బేమచేం 
గోయిలరవళికిం గుందు చుండు 

నివ్వెజటంగందుచు నెనరుతో నెంతయు 

శుకముపల్కు_లకును సోలుచుండు6 


22 


ఉపాోాపరిణయము 


గీ బరయగ నలుదిక్కులను జూచి (భ మయుచుండు 


నెపుడు పతిం జూతు నేనని యెంచుచుండు. 
దనరం దనలో నె కాంతుని దలందుచుండు 
మనసు (బియుమోదనే నిల్సి మజింగియుండు, రఫీ 


సీ, తనర నేం జేసిన తపములు ఫలియింపం 


'జెలగి నాథునిసేవం చేయనలచె 
కడుమించు నామదికాంతులు చేకూరం 
జెలువుని గాంయగిటం 'జేర్చవల'దె 
తమివిరార నామేనితాపంబు చల్లారం 
(బాణవల్లభునిమోా వానవలదె 
ముదముతోడుత నాదు ముచ్చటదీరంగ 
ననళయ్యం (బియునిం మైకొనంగవలటె 


గీ యనుచుం జింతించు మాటికి నార యంచుం 


దలంకుం దలయూ+(చుం దనలోనం ద త్తజించుం 
జిమి శ రే గినవలపుల జిక్కి. మిగుల 
విరహాసరితాపభరమున దరుణి యపుడు, “౦౮ 


మ్మ నుక రాంకాకృతి నాథుండొక్కరుండు (వేమకా జేరంగావచ్చి మ 


చ్చికమోరక్‌ నురు శేళింగూడి కలలోం జెన్నొంద లాలించుచో 
నకటా ! యేంటికి మేలుకొంటి నిక జే నారాజకందర్భుతో 
రకమా*కరాటమి గూడు కెన్న 4 | మదిక్రరంజిల్లుటింకెన్న డో | 


సీ, వనోము నోంచినో ! యెలమిలతో రమణుండు 


. చేపట్టి లాలించు చిగుదంబోణి 
యేపూజ జేసెనో ! యేచినతమి నాథం 
వైళొని శ్రీడించుభాసుళాంగి 


(ప్రథమాశ్వాసము 48 


యేమేలొనర్చెనో ! యేపొద్దుం (ఛాణేశు 
కౌగిట మెలంగడు కంబుకం౦శి 

యేపుణ్య మొనరించనో | పెరి వల్ల్పభు 
బొలయల్క. నదలించు పువ్పగంధి 


గీ, యెంత భాగ్యంబుం జేసెనో ! యెపుడు విభుని 
మనసురా సేనయొనరించు మచ్చకంటి 
యెట్టి వేలువుం గాల్చెనో ! మేకరీతి 
వఠరు(డు చసవిచ్చి నున్నించు నన్నెలాండి, కరి 


వ. అని మజతియును, 


సీ, కాంతుండు కన్నులం గ ట్టినయటులై న 
నోరి! రారా! యని వేరంచిలుచుం 
(బేవుతో రమణుండు పిల్పినయటులై న 
సెనరుతో నేమిరా ! యనుచు బలుకు! 
(బియమనుతో నాథుండు పెదవానినటులై న 
నొకవింత సీత్హృతు లొనరంపేయుం 
జెలువుండు గశరవంబులు జేసినటులై న 
ఏనులవిందుగా నినుచు బొ ర్క 


గీ మోడిం లక్‌ న్న యటులై న గోజెకాండు 
వాల వలచితి సొలసితి గేళినేలు 
చేడుకలుమోార నన్నంచు వేడకొనును 
గాంత మురుమాయచేత విభొంత యగుచు, రి 


సీ, పెంచిన చిల్కను (బియముతో రమ్మని 
పద్యముల్‌ జెప్పదు పద్ద్మగ ంధి 

రాయంచగములను రమణల 'జేరంగలిల్స్చి 
నడువులు చేర్చ దానళిన నేతి 


24 


గీ, 


ల 


క 


ఉపహాసపసరిణయము 


నెమ్బిగురివుల నెల్ల నెమ్మి తో రమ్మని 
యాడింపంగా నెంచ దలరుంబోణి 

శారిక రమ ని చనవిచ్చి మిక్కిలి 

" మూటలాడీంపస డాముందయాన 
(వ్రీయముమిరంగ బొమ్మల పెండ్లి జేసి 
కొమ్రరులపల్కంగ గుళైన గూళ్లు వండి 
పడయతులకుం బెట్ట నొల్ల దప్పంకజూథ్నీ, 
విఠవాభారంబు బేతను గరగ మిగుల. 60 


జ్యా విరవహాభరము'చే తవీంచుచున్న యుషాకన్యంజూచి 


చెలులు తాపకారణము 'నడుగుట (= 


చలకొను విరహాము చేతను 

Xలయపచు నీగతిని జాలం గళవళపడు నౌ 

పొలంతుకం గని యొక నెచ్చెలి 

పలికె౯ా _నెచ్చెలులం జూచి భావమెలర్చక్‌, 61 


వెలులార ! కంటిరా చెలువ యున్న తేజింగుC 
బలువగలై తోంచె భావమునను 


'గులమున కెంతయుం గొదన వచ్చె నటంచుం 


గుందియున్న తెజంగొ ! కుందరదన 
కలలోన గలసినకాంతునిం దలంచుచు 

విరహాన నున్నదో ! వెలంది యిపుడు 
బుద్ధి బాతురిచేత బొలఃతుక లందటు 

నిశ్చయింవుండు వేంగ నేర్చుమార 


, నసురనాథుండు వినెనేని యా(గహీంచు 


నిందుల కుపాయ మేమింక నింతులార ! 
యనిన వారలలో నొక్క. యలవ(బోణి 
నెమ్మి నిట్లని పల్కెను నిశ్చయించి, 68 


ప్రథనమాశ్యానము 


ts 
ot 


2 
a oly 
క, తరమిడి తనలో నవ్వుచు. వ వ 
గరలపచు నలుదిక్కుు జూచి కళవళపడు నీ |; స్త Bre ఫ్‌ 
కరిరాజగ మన. జూచిన వ లి వ. 
స్‌ a ఆభ $ 
మరుకా(కయె సిద్ధమనుచు మగువలతోడకొ, (స 12 ఫా 
చా. రా స్త : 
గీ, పలికి మనమెల్ల నిప్పు డీపడంతిం జేరి ZZ J గ 
3 
శెలియ నడుగుద మింకను ేటపడలో గీ 13 

ననుచు నాలోచన యొనర్చి యందముగను 

64 


బలికి రిట్లని యుప జూచి భావమవులర, 
నీ, ఇంత జింతీంపంగ నేలనే? యెలనాగ ! 









పలుక వే మాత్రోడం బడ్మగంధి ! న్‌! న్స 
యెంతకార్యంబై న చే మిందణము గల్ల శ్‌ Ee 
గలంగ చేంటికి? నీకుం గలువకంటి ! gf - Ye 

కలలోన( బతిలహాడం గులమువారబకెల్లం కన ఈ) 
గొడవంచు నున్నావొ కుందరదన ! కీర 2 9) 
యానాథు. బలుమజు నాత్సలో6 దలంఫుచు క్త | క 2 శ 
విరహాన నున్నావొ నరసిజాథ్నీ, | a fs 

గీ, తెలియంబల్కుము వేగమే తేటగాంగ స్ట క 


ననుచు బల్కు_వయస్యలయాననములు 
జూచి యెంతయు సిగ్గుతో సుదతి యపుడు 













మనసు జాంచంగ చేరక యనియె నిట్లు, 65 


=: చెలులకుం దన'కాపకారణముం చెలిపి వారితోంగలసి యువ 
శృంగారవనమునకు మన్హుథు నాశాధించుట్నకె చనుట 1 

ఉ. ముచ్చటమోర నాకలను మోాహాముతోడుత 6 గూడునాథుంటే 

యచ్చెరువొంద నాయెదుట నందముగుల్క_ంగ నున్నయట్లుగా 


నిచ్చటం దోంణె గన్నులకు నేమని ? “తెల్పుదు నిట్టివోహనుంల్‌ 
పచ్చనివింటిజోధుపెనుభారికి చేగతి నింకం చాళుడుకా, 66 


26 ఉపేపరీణయము 
వ, అని మజియు నిట్లనియె. 


సీ, అల్ల కుంభాండుని యాత్సజయెనట్టి 
చిత్రశేఖ యిఫుడు చెలునవృుమోరం 
(దిజగంబులను గల్లు తేజోనిధుల నెల్ల 
న ప్రదినంబుల నరసరీతి 
(వాసి కెచ్చెద నని వన్నెమోర(౫ బల్క్‌ 
పటము చే నరిగెను బుతనులరం 
దొంటవిల్తుండు వా(డితూపుల నేయంగ 
గడియ యొక్కయుగంబుగాగం దోంచెం 
న (ఛాణనకులార |! నాదైన భావ మిపుడు 
మోకు దాంచక తేల్సితి మించ వలపు 
చేర నెప్పుడు వచ్చునో ! చిత్రశేఖ 
తలంపు లెప్ప టికి నీదేర్చు దై వమింక, 67 


వ, అని పల్కిన యుపాకన్యకు మాన్యలగు నెచ్చెలు లిట్లనిరి, 


క, కలంగకు చెముదిలోపల 
పొలతథతీ ! యిందున్న బొద్దు పోవునె మనకు 
బొలుపగు శృంగారవనిక్‌ 
వలరాయని గొల మనిరి నాంఛిత మనుర౯, 68 


క, పఫణిరాజవోర చింతా 
మణి కామగవీ సుర్మదుము |క్రీఖండ 
_ తణధాధిప శరదభ 
.. పణుతయశస్పాం[ద | విజయ రాఘవచం[చా |! 69 


ఉ, కౌరిపడాబ్ద సేవనవిచశణ | |శ్రీరమణీయవీక్షుణా ! 
వై రిజనాధికన్సయని వారణ | నంభృతమ_త్తవారణా |! 
సారసలోచనా|ప్రసవసాయక ! నజ్జనభాగ్యదోయకశా | 
సారయశోోనిభూ ఏ.తది శాముఖ |! వైన్ల వరటణోన్నుఖా [1 70 


(పథమాశ్వానము 27 


క, వారాశిపరితత్షూ 
ధార ! భుజాదండవిమత దళనోద్దండా ! 
(శీరామాయణసంతత 
పారాయణ ! నరనహృదయ ! పండిత సదయా ! 71 


గద్య, ఇది శ్రీరాజగోపాలకరుణా కటాక్ష ఫీతు ణానుత్షుణ|ప్రవర్ధ్ణమానసార 
సారన్వతధురీణయు విచిత్రతరష త్రికాశ తలిఖతవాచి కార్థావగాహన 
(పే పీ ణయు త్మశ్చతిపతికాళతన్వహా _స్తలేఖన(పళ_న్తకీరియు 
శృంగారరసతరంగితపదళ విత్వమవానీయ మతిస్ఫూ రె యు అతులి 
తాష్టభాపాకవితానర్య్వంకవమనీషావిశేషశారదయు రాజనీతి 
విద్యావిశారదయు విజయ రాఘవమహీ పాలవిరచితకన కాభిే. 
''కయు విద్వత్క-_విజన_స్తవనీయవి వేకయు మన్నారు దాసవిలాననామ 
మహో[పబంధనిబంధనకృతలవ్ష ఇయు మహనీయ రామాయణ 
థాగవత భారతకథానం(గహణవిచతుణయ. పనవు లేటివెంకట్నాది 
బహుజన్టుతపఃఫలంబును నముంగమాం బౌగ ర్భళు కీముకాఫలం 
బును రంగద్దుణకదంబయు నగు రంగ: జమ్మ వచనరచనాచమ 
త్కృ్చృతీంజెన్నుమోరు ఉపాపరిణయంబను మహో(పబంధంబునందుం 
(బథ నమూశ్వానము, 


శ్రీ రాజగోపాలాయనమః 


ఉబాపరిణాయము 
(పద్యకావ్యము) 


ద్వితీయాశ్వాసము 





== ఉపాకన్య చెలులతోంగూడి యుద్యానవనమున వివారించుట : 
వన కేళి = జలేళి 
(శ్రీజయనిత్యనివాసా ! 
భూజనపాలనవడాన్య |! భాజమహోద 
(గాజిధనంజయ | దభది 
(గాజితగుణహోరి ! విజయ రాఘవశేెరీ | 


వ, అవధరింపునము, 


క, అని పలుకు చెలులపలుకులు 
విని కన్నియ సమ స్నితీం౦ప వెడలు మదిలో 
దనరంగం దముతవుయుడిగము 
లనువొందగం జేయం బూని రాచెలు లంతళొ, 


సీ పణంతి యొకతె వేరి బంగారుపావాలు' 
బడముల గీలించె పాగుమోరం 
జెలియ యొక్క- తె చేరి శృంగారమమరంగం 
డ్రైదండ నొనలాను ఘనత మెణియ 


ద్వితీయాశ్వాసము 


నకియ యొక్క-అె చేరి సరిగంచుపనిచీర 
నెటీం జక్కయగా? దిద్దె నీటుగుల్క-6 
గాము యుక్క-లో చేరి కొనగోళ్ల చేతను 
గురులు నున్నగ దువ్వెం గొవమరుమించ 


గీ, నతివ యుక్క_తె పనిహర్వు వారిగ బె 
బొలంతి యొక్క తె యడపంబు; బొసంగం బె 
సుదతి యొక్క. తె కపురంపునుర(టి విస రె 
రమణి యొక్క- తె వింజూనురంబు. బూని, 


వ, నుజేయును. 


సీ, దండె తంబుణు న్వరమండలంబుర శ్రాబు 
వేటుగజ్జలు ముఖపీణె డక్క_ 
ఇంగు కామూచి యుపాంగం౦బు కిన్నెర 
ఏ తాళంబు(ను) బిల్ల (గోవి 
చిటితాళము రమయు శేవనాదంబు రా 
వణ వా స్హమును జందవలయములును 
మురజంబు నావజంబును మొదలుగ గబ్లు 
కమసీయవాద్యముల్‌ గరిమెం చాల్చి 


గ రంగుర కలు గులుకంగ రాజముఖులు 
ముంగలను జేరి (త్రిభువన మోహనముగం 
చెలగి సంగీత మేళంబుః జేసి కొలువ 
“వేడుకలుమోర నెంతయు విభవమబరః 


సీ పదపదుములచాయ పాజినయెడలను 
బజచిన చెంగావి బాగుమోర 
చెమేనికాంతులు నింజినదిశలను 
బంగారునునుపూంత రంగుగులుక 6 


89 


80 


ఉపోపరిణయము 


గలికి'లేజూసులు గలిగిన బయిటను 
గలువతోరణములచెలువు వెలయ 

నెతికొప్పు బలుకప్వు నిగ్గుదోంచిన చోట్లు 
సిలముల్‌ వెజుచల్లు నీటుదనర 


శాజనందనమమైొన ట్టి పద్మగంధి 
ముందయానలు కొలుంవంగ నందముగను 
మనసు నాథునిప్రై నిప్ప్‌ మచ్చికలర 

వ న్నెపోరిన యుడాస్టనవనముం జేర, 


అప్పూడు, 


రామా ! రమ్సుని చెలు లా 
రామంబునుం జూపందలంచి రవుణీయవచ 
(శీవెరయం౭ బలికి రీగతిం 

గోమలికిని బొద్దుబుచ్చు కోరికతోడళా, 


పరిముళంబులు నించు పశీండివై వడి మిం చె 
నంపెగల్‌ జూచితే సరసిజూథ్‌. |! 
పంచ బాణునికీ రిపగిది రాణించను 
బొండుమల్లైలుల. జూడు ఫువ్వులోణి ! 
ననలక్షి సామా క్కికవరహార మన మారె. 
బొన్న మెంగ్గలుం జూడు ఫుష్పృుగంధి ! 
సముస్పారె ధర సేసకొప్పు చందంబున 
చసేవంతులను జోడు చిగసురుజోణి | 


మూాధవునికొలువ్రకూటాలవాడ్కి_.. దవ ర 
గన్న! చూడుము పుప్పాడిదిన్నె లిచట 
ననుచుం జెలి నెచ్చరించుచు హార మునను 
వనదిజోరంబునకు౭ం బూని వనజముఖులు 


ద్వితీయాశ్వాన ము 81 
రగడ, జలజాలీ. ! చూచితే సరవిం- గనకములిందుం ' 
దొలంగె నళు లెల్ల ను దూరముగ సనిటులిందు6 . 
జెలియతోం బలుమాటబు సేయకుము వాదులను 
వలయాల | కై కొనుము "వేగ విరవాదులను 
గలకంటి ! నేమున్ను గ కొంటిం జిగురాకు 
వలదు నాతొ వట్టివాదు ఫఘునవుగు రాకు 
కొము |! యీవిరిబంతి. గొన నాశెలితర మె 
తుమ్మెదలు రుుంకృతులం దొలంగ నదినో తరమె 
సుదతిరో ! వింళాయెం జూడు మీట నీడలను 
మదనుని వాజూరములవాడ్కి. దగి నీడలను 
బొలంతిరో ! మకరందముల మీరె నిదె పొగడ 
చలశేంగి పలుమాజుం జెల్ల చే యిక బొగడ 
వహారిణావీ. ! పరికింపు మచటికింశుకములను 
వెజులగారు విరుల నామెతసేసె శుకములను 
పొరిజాతముం జూచి పరునె లై మున్నయది 
మారు నెలగో లిచట మలసి పీక మున్నయది 
కంతునకు నర్పింప గవునజిత వేదండ 
వింతగాం గూ ర్చెదను వేగ యీవే దండ 
నలరుగు_క్తిది జాని నదట యిమ్ముని కేల 
కిలననున్నవి విరుల్‌ గిల్లుమోవె నిశేల 
నగువారిం జూడు మెన్నడు గాన మోొవింత 
చిగురాకునకు రాఫ్ర్రసేతురా సీవింత 
కోరి నేం చెచ్చితీని గోరంటవాననను 
నార! జే నెటులిత్తు నడిగి దీవాననను 
నదిర ! దవ్ఫుగం బోయి యరిక స్పై నిది రాంగ 


84 ఉ్హహాోాపరిణయము 


గమనంబులకు గుంది కడ నుండుకై వడి 
నంచలు పార్శార్టల నడంగియుండెః 

గనుదోయితో సాటిం గాంచలేమనురీతి 
జలములలో. దాణె సారె మాలు 


గీ, కొమరుమోరు కళేణువుల్‌ కొలను జొచ్చి 
మించు వేడుకతో విహరించునట్లు 
శఛాణనందనం గూడి యప్పద్భుముఖులు 
సరసిలోపల జలశేళి సల్పునపుడు, 18 


క, ఇపిధమున విహరించిన 
జన్వను లందటును గూడి సంతనమవురక్‌ 
బువ్వుంబోణిని( దోడుక 
నవ్వుచు గనైక్కివచ్చి నై పుణిమోరళ్‌, 14 


ట్‌ 


బొమ్మలపట్టుకో కలను బొంకము మోళయో6 గట్టి 'మేలిమో 
సొమ్ములు మేన చాల్చి కడుసొంపవమురక జడలల్లి వింతగా 
నెమ్మిని గీబునానుములు నీటుగ దిద్దుచు6 దీవమేనులక్‌ 
గమ్మజవాదివాసనలు ఘమ్మనిమోర నలంది వేడుకల, 15 


జక మన ఖా రాధ నము 1 


క, బటువగు మామిడికిందను 
గుటిలాలకమదిని మించుకోర్కె-లు 'వెలయక 
స్ఫుటముగ మదనునిభావము 
బటమున లిఖయించి తెచ్చి (పమదమువిరారకా, 16 


ద్వితీ యా శా నము కీర 


క, పుప్పొడిని దిన్నెందీర్పుచు 


క్రై 


నొప్పుగ మృగనాభి' నలికి యొదవిన వేడ్క_క్‌ 
గప్పురపుముగ్గు లిడుచును 
చెప్పలుగా( దమ్బివిరులుC 'దెచ్చుచు మజియుక్‌. 17 


(పతిలేని రతనాలపశ్లెంబులోసల 
గందంబు కుంకుమ క స్తురియును 
బసిడియకుతలను బండ్లు "బంకౌయలు 
పన్నీ రు చెంబులు భాగుమోరు 
కప్రురంపుబాగాలు కలువపూబంతులు 
మొగలిరేకులు మంచి మొల్ల విరులు 
కురు వేరు దవనంబు గ్‌'జ్జంగనదలను 
బొండుమ ల్లైన రాలు పొన్న పువులు 


= మొదలుగాలల వస్తువుల్‌ ముదముమిోారం 


జెచ్చి ముందజి నవరించి తేజమమరం 
బచ్చవిల్తునీ నచ్చటం బజఠరలో నిలిక్సి 
చాణనందన. దో క్లెచ్చి శూ సమో ర, 18 


భ్యానంబు నారాయణాత సంభవునకు 
నావావానంబు రత్యాఫ్పు నకును 
సింహాననంబు రాచిల్మ_ లేజీ కాతు 
కర్ధ్‌ న్రంబు వారిచరాంకు నకును 
బువ్వులదుప్పటి పూవింటిజోదుకు 
గంధంబు మలయాళుగ(వభువ్ఫునకు 
నలరుదండలు కుసుమూాకరనభఖునరకు 


ధూపంభఖు భూరి పళాపునకున్లు 


86 ఉపాపరిణయము 


గీ, దీప మఖలానురాగపదీపునకును 
నరసనై వేద్య మిదె యిక్ష్రుచాపధరున 
కనుచు వివిధోపచారము లాచకించి 
యయ్యు పాక న్య ముక్కీరది ఈంది ముగు: 19 


సి అఖిలజగన్మయుం డై నట్టి హారియును 
(శీనతి నెదనుంచెం జెలువముగను 

నకలంబు నృజియింపంజూలిన (బహ శు 
వాణిని నెలకొల్స్పె వదనసీమ 

నతి రౌద్రుండై యుంకునట్లి ముక్క_ంటియు 
సామేన నుంచెను సతిని [బేమ 

నల పరాశరమానియంతటి వాడును 
మత్స రగంధినిం గూడె మమత చేత 


గీ, నితరు లన నెంత నీడాడి కెంచిమాడ 
నీకు నెన యెవ్వరయ్య |త్రిలోకములను 
బాల మెటువళం దాళు ? నీఛాణములకు 
కన్నం గావుము మదన! నీ కరుణచేత, 20 


వ. అని సన్ను తీంచి యక్క-న్నియ చేత (మొక్క-ంచిన, 


వ 


కుతుక ముమోర( గ్గ నామది 

జతురతం గలం గలసినట్టి సరసగుణాఢ్యుక 

బతిసేయు మనుచు గోమలి 

రతిరాజును వేండుకొనియె రంజిలుభ కిల 91 


వ, అంత, 


ద్వి తీ యా శ్వాసను 97 
_--: నూర్యా స్తమయ చంద్రోదయవర్ల నములు = 


క, అరుదగు తననతినామముం 
దిరముగ ధరియించునట్టి తెటివకు నింకళా 
బరితాపథి బడరాదని వో 
ఖురర్‌ రు6 డస్తోదిం జే గనికరమొప్పక్‌, 22 


ము, కమలంబుల్‌ ముకుళించె భృంగములర్వుంకారంబు తోరంబుగాం 
గుముద(కేణులయందు మించె ఖగముల్‌. గూడుల్‌ వడింజేెనం 
తమసంబుల్‌ దిశలందు. బేరెం గడువంత౯ గుం దెం జ(కావళుల్‌ 
కమనీయద్యుతిం జెందెం దొరకలు నాకాశంబునం దీరుగక, లికి 


సీ చీకటు లనియెడు సెంధుర(కేణులం 
జెండాడవచ్చిన సింహా మనగ 
నమరులు నుధియింప నల శీరవారిధి 
4 
“వెలువడి కనుపట్టు వెన్న యన 
దూర్పుదిక్క_నునట్టి తో 'య్యలి ధరియించు 
మురువై న ముంగరము_త్తె మనల 
"చెలిదీవిలో నున్న వెన్ను నినన్సి ధిం 
A | A . a 
బట్టిన బలుపగల్వి క్రి యనంగ 


గీ వెలయంగం జకోరముల కెల్ల ఏిందుంజేసి 
కువలయా మోడ మొనరించి కొవురుమోార 
గూడియుండెడి విటులకు. గోర్కె పాచ్చ. 
జం[ద్రుండుదయిం చె న త్కౌా_ంతిసాం[ దు. డగుచు, - 24 


. నం అట్టి సమయంబున, 1 


83 ఉపహాపరిణయము 


ల మన్గథు(డు ఉవసై దాడివెడలుట, మాన్గుభనికారవర్ణన Ps 


క్క బల్లీదు౭డై మొల నరవిరి 
చల డము౯ జివురుదట్లి సవికించి తేగకొ 
౧m వ 
మళ్లావిరిబొవిండికం బిడి 
మొల్ల జీరాం దొడిగి మిగుల మోదముతోడక్‌, 25 


నీ ఇల చేల లుల జేంటియెలనోలుమూం కలు 
దులదుల మునుమున్ను దుముకు లిడంగ. 
దండీ'మై రాయంచదండి బోరానెంట 
మెండుగా నెల్ల డ నిండి నడవ 
నిరునంకలను చేరి గోరంగమన్నీ లు 
బలువింకములతోడ( (బబలి కొలువ 
గుంపుగూడుక గండుగోయిల మాస్ఫ్టీ లు 
వెన్నానికై చుదోద్భత్తి కాగల 


క జిజుత తెమ్రెర జజ సరసం చెలం 
"బీజ మమరంగ రాచిల్క లేజి నెక్కి 
తవిందోదుమి. గలువశేవెమ్ను! బూని 
తలిరువిలుకాండు బోటిపై దాడివెడలె, 26 


ఉ. పాయనిభీతి. చాంథులకు భగ్గున గుండెలు బెగ్గడిల్ల లా 
గోయిల లంటి వెంట జని కోయని యార్సలో దంటతుంటవిల్‌ 
రాయలు తుమ్మికై దువ రురాయన దూయుచు దొమ్మి కొమ్మపై 
భఛేయస్‌ కల్కి రాచిలుక లేజిని నూంె ద్వువాళ మొప్పంగకా 217 


క, ఆయడ వలరాయండు బలు 
రాయిడికెందమి, జిగికరామూరులచే 
నాయములు గాయములు 
నీయ?" మదిరాలీ, బెగడెం జిత్తములోనక్‌, స్ట 28 


ద్వితీయాశ్వాసము శ్ర 


క, కలం గలసీన యలచెలువుని 
చలువము దమి నెంచ నెంచం జిత్తములోనక 
'వెలివిన రె సత్వనంభ వ 
లలితవికారంబు లపుడు లజ్ఞావలికిక. 29 


చ, సరసిజప(త నేత్ర కలచందము జెందములోన బూని ప 
లఠు మరుదూలియేలిన[కమంబు గణించ మరుండు నించంగా 
గరులకు6 గాడి వాండీి సరికట్టన కలలకోరిచాలు మే 
ల్ఫుకువున రూపుమైసులకముల్‌ మెటసె౯ మొర సెకొద్భి రేఫముల్‌: 


చ. నలలితమైన చందనముణాయను నవూయంగం జేసి కపపఫుం 
బలుకుల తళ్కుపూంత నగుంబాటొనరింపుచు గబ్బిగుబ్బలకా 
నెలకొొను సిబ్బె పు౯ా మెటు(గుసీటును మాటు ననంగ పొండీమం 
బలవడె నింతిమేనం గుసుమాయుధకీ రిసమానమూ ర్రిమై, 81 


సీ, మించుమొగ్గలను రాణించు తీవియ నీన 
డించు చెల్వంబు వరిం నెంచి వ 
డంబుము _ల్రైఫు చెక్క_డంబుడాల్‌ మరునిటె 
_త్తంబునేల్‌ సుజు6(గు మొ త్తంబు6 డాల్చి 
యొనపరిమంచు చే నెనంగు తొల్కరివిప్వుం 
బసిండి గేదలి లేకుమిన్గమిం డదెగడి వా | 
చిలుపనీలును బొందు నిలుపంబోలు మెణుంప 
మలపః జూలు తెజుంగు. చెలుపమోారి 


గీ. మెజయు చిరుచెమట నీన మేన చాన * 
యుల్ల సిలువల్ల భుని నెద నుండునట్లు 
ఉజాలువాలుగదొర పూలకోల లేటు 
నాటి సాల్వికభావంబు 'లేటవజప, 88 


40 ఉపొపరిణయము 


గీ, వనజముఖి యార |! యబలయయ్యును జగత్చ)ి 
సిద్ధు ననిరుద్ధుం దనలో నిరుద్ధుంజేయ 
అద రలు మరున కా(భమరక చకు 
దానిచే నయ్యె సుతునకై పూనుకొనశె | 88 


చ, కనుంబెజంగొెప్పియుక్‌ గనదు గాంచు గణించం6 బారవశ్య ముక 
వినుతికి చెక్కు. నామధురవృ ల్లీ వహించియు మాటలాడడా 
మునుకొని యెొట్టివారలకు మోవహామొనర్సును గాయక కివు గుల్‌ 
గనుంగోన భేద మాకలువకంటికి వూరునితుంటవింటికి౯, కిక 


క. కలకల నవ్వుచునుండుక 
బలునూజును దిశలు. జూచు (భమయుచునుండు౯ 
నిలిచిన చోటను నిలువదు 
రి కలకం విరహమెంత ఫఘనమో ! యకటా ! 85 


= ఉహోక న్యకు చెలులు శ తో్యోపదారములం జేయుట $= 
వః ఇస్విథంబున, 


క, మరుకాశల (భమనొంధుచుం 
బరువడీ నుసురసురకువునుచు భామిని మదిలో 
చం! నరుని్‌ దలంవుచు నుండల 
వెక్టందుచు నొక్క_నకియ చెలదుల కనియెకా, 86 


సీ అతీవ | అప An లాడుద మన్న 
సన్ముతించ ట్‌కంతేం జం[దవదన 

జండుగోరింతము చెలియ |! రమ్మని విల్వ 
గనునిచ్చి చూడదు క్షలువకంటి 


ద్వితీయా శ్వానము 41 


J 

గుజగుజతేకుల కొమ జ్ర ! యాడుద మన్న 
నూనె త్తి చూడదు ముద్దుగుమ్మ 

సగడసాల మనము పడతి ! యాడుద మన్న. 
బలుకదు మనతోను బద్దునయన 


గ యతివ ! చదరంగ మాడుద మనుచు. బిల్వ 


కనా 


నించుకై_నను నంగీకరించ దయ్యె 
ననిన దమలోన వగచుచు నటివం జేరి 
మళుని ్తాపంబు( జల్లార్చుమునసుతొ ర ఫ్‌ 


ఛాణనందన కప్హు పణంతు లందబుం గూడి 
కై త్యోపచారముల్‌ సలుపగోరి 
చిగురాకుపాన్సుపై జెలియ నొయ్యన నుంచి 
పూలదుప్పటి మేనం బొనంగం గప్పి 
కపుఠరంవువాసనల్‌ ఘమ్మన వాసించు 
చలువ గందము బూసి చెలువుమెజయ. 
బన్నీటం దడసీన పావడ చేతను + 
మొగమునం దడియొ త్తి మోడమమరం 


గీ గలువపువులబంతులం గ న్నుదోయి 


మాటిమాటికి నొత్తుచు మమత మోర 
బూలసురంయటుల వినరుచు6 బోంకముగను 
మరునితాపంబు. జల్లార్చ మగువకవుడు, 88 


స్కీ 'చెలువుమోరినయట్టి చిగురాకు పానుపు 


చిగురువి ల్తుని వాడీ చిలుకు లయ్యెం 
బొనగంగం గప్పిన పువ్వులదుప్పటి 
పంచ బాణుని బాణపం క్తులయ్యెం 


ఉపాపరిణయము 


గన్నుల హంర్తించు కలునపువ్వులబంతి 

వల రాజు మొలనున్న వంకి యయ్యె 
దనువున నించిన తామరతూండులు 
? కుసునుసాయకు నీలకొజ్టులయ్యెం 


శ 





గీ చెలులు గావించు నుపచారములె తలంప 
మనసిజుని సాధనంబులై మనసులోన 
దోంచుచుండంగ విరహాంబు. దోయ లేక 
చేమిసేయుదు ? నెట్లోర్తు ? నేనటంచు, 89 


=! ఉపూకనయొక్క. మాన ఏ థ( పలాపములు ఏ 


క, కలయగుచు నుండెడు వేళను 
గలలోపల( గలసినట్టి శాంతుండజెదుటక్‌ 
నిలిచిన యటువ లె దోంపంగ 
బలుముటు నేచ్చెలులతోడ [భమయుచుం బలి'కె౯, 40 


సీ, అంతఃపురంబున కళుక్రక్ర నచ్చిన 
దిట్టను జూడరే తెజిపలార ! 
త నమానధన మెల్ల మునుగ్రైకొనినయట్టి 
చోరునిం జూకశే సుదతులార ! 
పలుమాటజు మోవాని సలుగంటి జేసిన 
జొటును జూడరే బోటులార |! 
చెక్కి_లిం గొనగోర జీరలు జేసిన 
యీధూ ర్హుం జూడరే యింతులార ! 


గీ తొడలను నుంచి వుక్కిటివిడె మొసంగి 
కళల సొక్కించి మిక్కిలి గారవించి 
కంతుశేళిని ననుంగూడు రంతుకాండు 
యెదుట నున్నాండు జూడ లే ముదితలార |! 41 


ద్వి తీయా శాన ము 
ల 
వీ జూటుకాండగు వీడు జుణింగిపోవక యుండ. 
దోయజాశీరొ |! తల్పు మూయవవమ్ము 
కన్న గాండగు ఏడు కదలిపోవక యుండం 
బడయి ! సందిటగుచ్చి పట్టవమ్మ 
వంచకుండగు వీడు వదలిపోవకయుండం 
జంచ జేవణ | యడ్డగిం చవమ్మ 
దిట్టయై తగు వీండు 'లేలిపోవకయుండ 
నతివ ! వే చేమని యడుగవమ్మ 


గీ, సొరిది నల పోతుటీగకుం బొరయగరాని 
యిచ్చటికి నేటి కీవేళ వచ్చితనుచు 
మంచిమాటలనే వీనిమనసు తలంపు 
గలువకంటిరొ ! తేటగా? డెలియవమ్ము, 


వ, అసి మణియు నిట్లనియె, 


సీ, కన్నె పాయముడానం గదిసి నామోవిని 

బలుగంటిసేతుశా ! భయము లేక 

యాటవాయముదాన నగడుగాం జన్నుల. 
గొనగోరులుంతురా ! కొంకు లేక 

ముద్దరాలను నేను ముద్దు చెక్కిలి నొక్కి 
జీరలు సేతురా ! చింత లేక 

గోలను గాంగిట గుచ్చి నీసరిపెన 
గురుతులు నీంతురా ! సరకు లేక 


గీ, బాలికామణియెన నాపొన్సుం జేరి 
పచ్చవి ల్తుని శేళిని ముచ్చువగల 
వేగుదనుకను నను౮హాడి వింతగాంగ 
గాసిసేతుకే ! నీవింత కరణ లేక, 


శ్‌ 


42 


48 


44 


ఉపాపరిణయము 


ఛీ 
సీ, ఫుక్కి-టివిడె మిచ్చి బుజ్జగించిన-నీకు 


మోవియ్యనై తినా మోహనాంగ ! 
కదిసి (వేమను నన్ను కౌలలించిన నిన్ను 
గుబ్బల నొ_త్తనా కోడెకాఃడ ! 
చెక్కి_లీ నొక్కిన చెలరేగి సందిట 
నెలవంక లుంచనా సీటుకాండ ! 
సమరశులను నన్ను సారె నీవలయించ 
నుపరతిసేయనా నోరి జాణ | 


గీ జీరమేమిర? నామూందం జేరి యింత 


తావమసించిన నేనింత తాళంగలనె 
కౌంగిలియ్యర నాసామి ! కరుణమార 
భావజున కొప్పగింతురా | (పాణనాథ | 44 


సీ అల చకోరము వెన్నెలతివ కిచ్చినయట్టు 
వ్‌ 


మోవి యొనంగ రా మోహానాంగ | 
చెలువతోం గోకిల చెలగి పల్కినయట్లు 
మాటాడరా వేగ సీటుకాండ | 


ఖో "తామరతూండు నబల కిచ్చినరీతి 


మళ్షువులు గొతికీర మన్నెరాయ ! 
జక్క_వ వెంటితో జతయహాడి నటువలె 
రతి నేలరా నన్ను రంకుక్రాండ | 


గీ ననయు వాసనయును గూడి తనరినట్టు 


లొప్పుమోరిన యీచల్వచప్పరమున 
నమరు వాసీతివగలచే ననంగ్‌ పెనంగి 
కోర్కె. లీడేర్చగా చేడు కోడెశాండ | 45 


ద్వితీయా శాాసము 46 


సీ పొలంతి యెన్యతె చేర బుద్ధులు చె్పెనో ! 
పలుమాటు నే. బిల్వ బలుక వేని ? 
పూబోణి యెవ్వ తె బోధించెరా నీకు 
(చేవ సౌయటం జేర్చి సపెనయగవేమి + 
తేమ యెవ్య తే దయ తేకుండం చేసెనో |! 
తియ్యని శెమ్మోవి నియ్య వేమి ? 
చెలియ యెవ్య తె నీదుచిత్తంబు. గలంచెనో | 
చెక్కిలి (జేమతో నొక్క చేమి ? 


గీ, యెన్యతే మరులు. బుట్టించె నెనలగ పీకు 
నెయ్యమమరంగ నను జేరందీయ వేని? 
ఛావజా కార ! నీదైనభావ మేమి? 
తెలియంబల్క_ర నీవింకం చేటగాయగ, 46 


జావ ఆహ. మదనుని నుదనబలముల నిందించుట క 


సీ (పేమతోం జక్కెరంొట్టి లాలించిన 

చిలుక లే వెగటుగాం బలుకొసాగె 

నాయెలదో(టలోన నె వృద్ధిబొందిన 
యళులె రుంకృతుల నన్నళుక సేసె 

నటనగుల్క_౦గ నేనడపించు నంచలే 
(పతికూ లగతేలయ్యి భావమునకు 

బూంటబూ6టకు నీళ్లుం బోసి పోపీ.౦ంచిన 
లతిక లే మరునమ్ములహిదు లయ్యె. 


గ్‌ చాములకుం బాలు బోసినపగిది పీటీ వి 
చెంత పెంచిన గనికర మింత లేక 
పంత మలరంగ నేం డల .పంచశాణుం 
గూడి యాళార ! నామాంద డాడివచ్చె. 47 


46 


ఉపొపరిణయము 


* అని యాదనుజరాజపు తి వనజనై రిం జూచి యిట్లనియె, 


శీ రాంబుధి జనియింపుచు 

(శ్రీరమణికి నన్న వగుచు జెలంగిన నీకుకా 
(గూరమగు సెకలు జల్లుట 

నార దునిశిరసుం జేరు నావగను సుమి ! 


48 


అని పల్కిన యనంతరంబ యాబాణపు త్రి పంచ చాణు ను ద్లేశించి, 


చలికదువలి నె చ్చలివై 


యెలమికొ సారితనయు6 డనయగ నిల నెగడిన యో 


కలువల చెలి మేనల్లుండ | 
జెలువల నిటుఖేంచ నీకు. జెల్లునె మదనా | 


జాణునకు నోడి చనిన గీర్యాణు లెల్ల 
మశరశేతన ! నిను వేడ మచ్చరించి 
చెలగి నామాంద డాడివచ్చిన విధం బె 
"తెలిసె లేకున్న నీకింత చవ మేల ? 


అని మదను మదనబలముల 

మనమున నిందించి మగున మాటికి దూజకొ 
ఏసి నెచ్చెలు లందటు నా 

దనుజాధిపపు త్రి జూచి తగ ననిరెలమిక్‌, 


అల చిత రేఖ నునతోః 

దెలిపిన యటునంటి న్తదినములు గడచెళా 
'దెల తెలవాజంగవ చ్చె౯్‌ 

గలంగకు మిదె పటముం దెచ్చుం గమలదళాళీ, | 


49 


50 


51 


గల్లీ 


ద్వి రీ యా శ్యాన ము 47 
హక సూర్యో దయవర్ల నము నా. 
వ, అని నెచ్చెలు లచ్చెలువ నూణజడించు సమయంబున. 


చ, పలుమరు గాశ నింవుచును బొణతనూభవ నింత యేంచంగా 
బలితనయుండు వేగ తనవై నింక నెక్కడ దాడివచ్చునో ! 
చలమున నంచు వెల్లనగు చందువుచందము జూచి నూటికికా 
వెలయంగ నవ్వినట్టు లరవిండములుక్‌ వికసించె నత్తరిక, కీ 


చ, ఎనయంగ నాయెడళ౯ దిరిగి యాదనుజుల్‌ భయ పెట్టులోకముల్‌ 
మనుమని [బోవంగా దనుజమర్షనుం డీడకో వచ్చి నిచ్చలు౯ా 
దనుజులకి మొనంగితని దండన సేయునెొ యంచు జూటెనా 
చనియెను రాతి యంతటనుజక్క_ననూరు(డు దోంచెం దూర్పునక్‌, 


చ, పురమున సాయకాసురుండు భూరిబలంబున లెక్క _సేయశే 
హరివరశె 'ర్యుండై. యలరు నయ్యనిరుద్ధుని న నడ్లగించినకా 
దుఠునగు వేయి బాహువ్రలు. (దుంచు స స బంప వచ్చునా 
హరికరచకమో యనంగ నంబుజమి[తుండు తోంచె నంత టక. 


—: ఉవ చిత శేఖరాక కై యెదురుచూచుట, చి[త్రనేఖ పటముల 
(వాసి లెచ్చుట య 


నః ఇట్లు సూర్యోదయం భై. న యనంతరంబ యాయుషాక న్నెయు 
నొప్పుమోరు నొక్క-చలువచప్పరంబందు. గప్పురపుగంధులుం 
డానును గొలువైయుండి చితళేఖరాక కెదుదుదూచుచు 
నెచ్చెలులతోడ నిట్లనియె, 


నీ అల విభునామంబు నన్వయక మమును 
చెన్న(డు నే విన నిందువదన ! 
వానివయోరాపవరవై భవంబులు. 
జూడ నెన్నడు చేను శోభనాంగి | 


48 


గీ 


శ్‌ 


శ 


హొ 


వ, 


ఉపాపరిణయయము 


తలపున నొకనాండు తలంఖని (వియుండేల 1 
క్‌లలోన నచ్చెనే కంబుకంఠి | 
కలగన్న వారికి గాశలు రెట్టింప 
వలపులు బుట్టునా వెన్నెలాండీ ! 


యిట్టివిరహాంబునిధి దాయ నేవి నేప?) - 

చి[తశేఖయు రాదాయెం జెలిమిమిక ఇది; 

'నేమిసేయుదు దాంపెవ్వ రింకం దనకు ? 

నిమిష మేండయి తోంచెను సీరజాథీ. ! 56 


అని యుహాకన్నె పారంబులేని విరవాభారంబున నచ్చెలులతోడ 
ముచ్చటలాడుచు నుండే, నంతకుమున్న యక్క_డ, 


రాణించు లత్తుకరసమును నంకును 
వాళ(ది కాటుక పచ్చయాదియెన 
వన్నియలను బైడిగిన్నియలను నించి 
శాగసగా ఫఘటియించు పటమునందు 
సొరిది బంతులుగాల సూతముల్‌ హవణించి 
జోకగాం గప్పున శేకందీర్చి 
యమర నయ్యయడలందు వన్నెలు నించి 
% యమర దై త్యాదిభానములు వెలయ 


గి దాటు 


వారిహారికి క్రీంసలంకారములను ద 
వారివాదికి ౬ దగునట్టి వ(స్ర్రుమాల్య 
ములును గనుపట్టునట్లు చేర్పున లిఖం చె 

జి తతర లేఖమైన యాచి త్ర రేఖ, స్ట్‌ 


ఇవ్విధంబున, 


ద్వితీయా శ్వాసము 49 


సీ, ఆసఖీమణి న ప్పవాసరములలోన 

(నటన! గీరాషాణయక్ష వరల 
వే ర 

దనుజముఖ్యులను గంధర్వకిన్నరులను 
మహిని. (బసిద్ధులా మనుజపతుల 

య) భావంబుమిాథ్థీ గొప్పపటంబునను (వాసి 

యాపటంబును నొందు నతిజవమున 

నెప్పుడెపుడటంచు నెదురుదచూచుచు మది. 
గలలపచుండెదు నుషాక న్యం జేర 


గీ, తాను చెచ్చినవటము ముందజును నిల్పి 
కన్నె | కను మిప్పటంబున నున్న వారి 
వన్నెమోాడ్సు సురాసురకిన్నరోర | 
గ(ప్రముఖులై న సౌందర్యఖనుల ఘనుల, 58 


క, పిరల నందం గనుంగొని 
కోరికలను నిన్ను (వేము. గూడిన పురుముకా 
నీరజముఖ ! మెతింగించినం 
జేరువకుక దోడితెత్తుం జెలువుగ నతని౯, $9 


మో చిత శేఖ చితపటములండలి నాయకుల వర్ణించుట : == 
వ, అని పలికి తదనంతరంబ చిత శేఖ యిట్లని వివరింప దొణం౫, 
సీ, పరికింపు కృత న్మేతపర్వులై వెలయు ను 
పర్వులు పీఠ లోపద్ధుగంధి | 
తమిం జూడు రుచిరగాంధర్వు లై చెలటలప గం 
ధర్వులు వీర లోతలిజంభోణి ! 


4 


ఉపాపరిణయము 


వీక్షింపు సురలోకరకుణదక్షులొ 
యక్షులు వీర లోయలరుంబోణి ! 

కనుగొను మహితభంజననసద్విచారణల్‌ 
ఇారణుల్‌ ఏర లోసరసిజాశ్నీ ! 


గ్‌, పన్న ₹ం[ద్రులు పీఠ లోపజులాలీ. ! 
కిన్నరులు పీఠ లో రాజకీర వాణి ! 
సిద్ధవరులు వీరలు నుణిన్ని గ్గ వేణి ! | 
సాధ్యవర్యులు వీర లోసన్ను తాంగి | 


నః అని మజీయును, 


సీ అ(దినము తుంగ భ|దవారణసము 
న్ని_దసైన్యుం డితరిడు మ(ద్రవిభుండు 
క క 
లాలిచుండితండు పోొంవాలవిభుండు 
ధాటీసముద్భూతఘాోటీకృ తారాతి 
పాటనుండితండు కగ్గాటవిభు(డు 
ఉజారుణపరవీరదారణక రవాల 
భా-ళేయుం డితండు సౌవీరవిభుండు 


గీ భోటకాంభోజమగధభూభుజులు ఏర 
లంగవంగకలింగనాయకులు వీరు 
చోళ నేపాళ కేరళ మాళ వాది 
రాజకులముఖ్యనృ పులు ప్‌ఠ్రలు మృగాతీ | 


గీ పుణ్టవంతుండు మిగుల దావీణ్య శాలి 
సత్యవాది శుభావవా స్తుత్యకీ ర్వి 
'రాజకులభూపణుండు ధర్శజుం డితండు 
సారసోడరసోనరణారతుగాత్రీ ! 


60 


61 


62 


ద్యితీయా శ్వాసము ర్‌ 


క్‌ భూరిబలరూపవిద్యా 
ధౌరేయు(డు భీమనిజగ డా తాసితగాం 
ధా-కేయు. డితండు భీముం డు 
దారయశోధనుండు వికచతామరసాశ్నీ ! 68 


క, గాండీనధరుండు నద్దుణ 
మండిత దిబ్బండలుండు మ తారిశిరః 
ఖండనపండితుం డితం డా 
ఖండలసుతుం డద్దనుండు కమలదళాశ్తీ, | 64 


గీ, ఆశి శేయకమాఠల నధికయళుల 
నంగనాద న మోవానానంగనముల 
నఖిలభువన (పసిద్ధుల నమితబలుల 
నకులనవాచేనులను జూడు నళినన్నేతి ! 6క 


సీ నకలనంపదలచే జగతిలో వెలసీన 
'రాజరాజీతం డోరాజవదన ! 
కారస్టఖడ్డంబుల గరిమంగాంచినయట్లి 
యువరాజతండు నీలోత్సలాత్నీ | 
దానకీవ్లలచేత ధరలోన చెగడిన 
కరం డీతండు సుమ్ము కంబుకొంఠి ! 
సక లమాయో పాయ చాతుర్యమున మించు 
శకుని యీతండు సుము వ్‌ ఇచారుగాత్రి ! 


గీ సింధుకోనల జాంగలసింహ సాళ్వ 
గౌడ కాళ్ళీరలాట కేకయవిదర్భ 
కుంతికుంతల సౌరాష్ట్ర /కుకురనిమధ 
నాయకులు వీర లోవారిణాయ తానీ, ! 40 


ర్ర2 ఉపోాపసరిణయము 


క, హోలాసేవనసంతత 
హీలాలహారీవిహారి హీరహిమానీ 
1 హేల్రాకరసితగా తుడు 
నీలాంబరు6 డిత(డు నీలనీరదచికురా ! 


సీ, కఠడణారసోత్తుంగళరణాయితాపాంగ 
పీక్షణుం డఖలై కరతణుండు . 
కరణాగత | తాణకర ణాదరధురీణ 
చరణాంబుజుండు (ఖీక రభుజుండు 
తడణారుణకిరటభరణా _త్సరుచికూట 
భాసుఠరుండు పరాజితాసురుండు 
ఏతదణా రజన తాపహారణాదరదురాప 
కీ ర్తనుండు శుభపవర్తనుండు 


గ, పావనుండు భయా_ర్తద్విపావనుండు 
మాధవ్రండు బుధారామమాధవ్రండు 
(కీధరుండు నవాంబుద[శీధరుండు 
రాజనోపాలు. డీతం డోశాజవదన ! 


సీ హృదయ లశ్యువని భేదిమృ దుసురభిళ బాణు 

నారీమనోవారణ। పవీణుం 

బాకారిసీల(ప్రపంచవంచకవట్లు 
లలితక ళొజూలలబవరు 

నికుకోోదండో Tr Von 
జారువల్లన రాజకీరవాహు 

శుక పిక శారికాంనికుదటుంబపరి వార 
నంబుధివరతన యాకుమౌార్వ 


1. లాలకర. 9, కరుణా, 


67 


వ్‌ 


వ, 


ద్వితీయాశ్వాసము లి 


సుర భిసారథ్యశోభిత సురభిపవన 

రథనియోజితమక రవర ధ్వజా. గ 

విధుతి వేపితవి భాంతవిరహిజూతుం 

జి త్తజాతు విలోకించు చిగురుంబోణి | 69 


ఘు 


=: ఉష కలలోలగలసిన కాంతుని గనుంగొనుట = 


అనుచు వారివారి కులగుణస్థాన పారుషంబులం దెలియంబలుకుచుం 
జూవుతరి నయ్యుపాకన్యక సావభానంబుగా వినుచుం [గమంబున 
నవలోకింపుచు వచ్చివచ్చి తదనంతరంబ నిజమునోనయనానంద 
కరుండై (పకాళించు ననిరుద్ధు నభివీథీంచి సముత్ఫుల్ల లోచ 
నాంబుజయె విచి(త తరనిజచి(త్రశేఖయగు చిత్ర రేఖం గనుంగొని, 


ఈత నికులమును గుణము స 

మాతత నిజబాహువి[కమ[కమమును నీ 

చాతుర్యమమరం బల్కుచు 

జీశతోచోదంబు౬ గలుగంజేయుము చెలియా ! 70 


అనిన జిత రేఖ యిట్లనియె, 


ఏచేవుం డఖలామ కేశ్వర .స్తవనీయ 
మహనీయ పాదాబ్దమహిమ శాలి 
యేదేనుం డవిసీతవా దయభూరిని కాట 
పటల భేదన బాహుపటిమశౌెలి 
యేజేవుం డుజ్వల హేమా చలో త్తుంగ 
భృంగ శృంగారకిరీట శాలి 
యేజేవు డబ్బసుహవృతో్కో.టిభాస్వర 
కుభనిబ దేవావిన్ఫూ రిశాలి 


54 ఉపూపరిణయము 


గీ యట్టిశ రికి వమనుమండుదార బలుండు 
పంచ బాణాత్మభ వుండు కోభనగుణ ప 
సిద్ధు డతివి[కనుక శాసమృద్ధుం డీత 
డవని ననిరుద్దు( డనం గడు నలిశ యిల్లు, 7] 


ద ఉష యనిరుద్ధుని దోడి తెమ్మని చిత్రశేఖను చేడుట ఫా 
న, అనిన జిత్ర లేఖకు నుషాకన్య యిట్లనియె, 


క, నూనిని! యీతండు వోనా 
మానధనము గొల్లలాడి మక్కు_వమోరం 
గా ననుం గూడీన (పీయు' డను 
మాన మొకింతయును లేదు మది నూహింపన్‌, 72 


ఆ.వె. అనుచు దనుజపుత్రి యాచిత్ర రేఖతో 
మునముం చెలియంబల్మి మజీయు ననియె౪ 
జెలియ | యింకం డామసించిన నెటులో ర్త 
వేగ తోడి తెమ్ము విభుని నిటకు, 78 


న 


అనినం జితలేఖ చిటునవ్వుతో నయ్యుషాకన్యం జూచి యిట్లనియె, 


ఉ, ఎవ్వడు? మెత్తు రీపలుకు లేణవిలోచన ! చూడ నెంతయుకా 
దవ్యుల దుర్గమంబయిన 'తావున నుండెడువాని నోక్కని౯ 
బువ్యులవి ల్తుశేళి. గల మోదముమోారంగల గూడి యీ క్రియకా 
నెన్వగంజెంది యాపురుషు నీవిటం 'దెమ్మనిపల్కె దొప్పుగన్‌,74 


వ, అనీ మజియును, 


శే సిద్ధం డతివి క నుకళాసమృద్ధ్భుం డితండ 
వని ననిరుద్ధుం డన గడు నతీళయిల్లు 


సీ, 


వ్‌ 


వ, 


ర్‌ 


ద్వితీయా శ్వ సము కక్‌ 
అనివద్లు నిటకుం దోశ్కొ-నివచ్చు టదియెంత 
సులభంబుగాగను బలిశెదన్ము | 
వనజాశీ ! యిటకుం బదినొకండువేల మో (? 
జనములదవ్వెట్టు చనుదునమ్ము?) 
చని ద్వారకను జేరినను రశ్నీజను లుండ 
నంతిపురం బెట్లు గాంతునమ్మ ? 
కాంచిన న చ్చటి కామినుల్‌ గన నెట్లు ? 
నీవిభుచెంగట నిలుతునమ్ము | 


యింతయత్నంబు "సేసి జే నిచటి కతనిం 

దెచ్చినను బాణుం జెటింగిన మచ్చరించు 

శౌరి కోణితపురమును జేరవచ్చు 

నతని గల్వ నెవ్వరికి శక్యంబుగాదు. 75 


అట్లుగావున నన్ను నిన్న సురవిభుని 

నీవు రథ్షీంపం దలంచిన నిట్టితలంపుం 

జెలియ ! యిప్వూడు నాతోడం జెప్పవలదు 

సావా(నము) సేయం భాడియే చం[ద్రవదన ! 76 


త్‌. 


అనిన డానవకన్య వియోగజనిత వేథానానితాంతదోచూయ జ్‌ 
మానమాొననమె,కను రెప్పలం జిప్పిలు బాప్పకణంబః ఫ్రీంబుల వ 
నెగంజిమ్ముచు దిట్టతనంబు వీడి యగ్గలంబుగ నిట్టూర్పవుచ్చుచు 
డగ్గు త్తికతోం జి త్ర రేఖంజూచి యిట్లనియె, 


మనమలర(గ నీవల్లభో 

వనితా! తోడ్కొనుచువత్తు వగవకు మని ప 

లిన నీవె వుగుడ నిపు డి 

ట్లని పలికితి వింక నేమి? యనం గలసి ఇలీ! చే | 77 


దర్‌: 


ఉపాపరిణయము 


వ, ఆని మజీయును. 


ట్‌, సున్న మనా౭టిచందురుని(బోలిన నాథుని నెమ్మొగంబు వా 


దోన్నతిం జూచికాని సరసో కులు. బల్కు_చు వాని? గాంగిటలా 
జెన్ను వహించికాని బహుచ్చిత్రగ తిక గుసుమాస్త్రు శేళిక౯ా 
మన్నన గాంచికాని యింక మానిని ! (ప్రాణము నిల్పనే వచే, 78 


గీ చేయిమాటలు నింశేల వెలంది | నీవు 


కావలె నటన్న. గార్యంబు కాకసోదు 
నాదు[పాణంబు నిలుప్రచందంబమేని 
(పాణవిభుం దోడి తెమ్ము శీ ఘుంబుగాయగ, 79 


చిత శేఖ యనిరుద్ధుని చెచ్చుటశకై ద్వారకాపురి శేయట : 
డా న 
వ, అనిన జిత శేఖ నితాంత స్నహాయ_త్తచిత్సయె య_త్తరలాథీం 


గనుంగిోెని, 


సీ, ఘనమైనకార్యంబుగావున నీమనం 


బరయుటక్రై యిటు లంటినవు) | 
యెంతేదవై. షనను నేమి నేం గావలె 
_ నన నిమిషంబునం జనల లేనె 
యుట్టికార్యం బైన జీనుండంగా నీకు 
సరనీరుహోవీ, |! విచారమేల ? 
తణములో నిదె ద్వార కాపురంబును శేరి 
యనిరుద్ధుం "దెచ్చె నలిజవమున 


గీ, ననుచు నయ్యుపాకన్యను హర్ష జలధి 


నోలలాడించి నిజక ళాలీలమెటయ 
నిశఠు లెతుంగోకయుండ నదృశ్యయగుచు 
గ గనమౌర్ల్గ ౦బుం జెంది ల్రీభుమున జనియె 8 


ద్వి తీయా శాన ము ద్ధ7 
వ, ఇట్లు చనిచని, 


సీ, [కీకరగోపుర( పాకారఠుచిరంబు 

బహుర త్నమయ హర (ప్రి భాసుర ౦బు 

శేతనదీవ్యన్ని శేతననిక రంబు 
సారిరూప[సమదాక రంబు 

భూ రితురంగ మవారణ (పకరంబు 
భవ్యతూర్యనినాదభాన్వరంబు 

సమరనముద టనద్భటవినరంబు 
సుడుచిరాలంకారసుందరంబు 


గీ, చారునిజపరిఘాయితే సా గరంబు 
మహితనంపత్ప రాజి తామరప్రరంబు 
నూత్న మణిగణధారణీనూపవురంబు 
కాంచె నాచం[దముఖి డ్యారకాపురంబు. 81 


వ, ఇట్లు గాంచి యనిరుద్ధుం దోడ్కొనిపోవునదిమై తదీయభవన 
సమిసంబున సూమ్మూశారంబున నిలిచి తాను కైతవంబున 
(బద్యుమ్నసూనుం. దోడొని చనిన వనజలోచనుయ కోపించి 
తన్ను శపించు ననుతలంపున నొక్కితం జింతింపుచుం. దత్చా 
తం౦బున, 


అన శీ చీ|త్ర రేఖ సారదమునీం దుని గాంచి యతనికి నక లవృ త్రాంతనుల 
నెతింగించి తదనుమలిని బడయుట జా 
క, అరనిందముకుళవిగళ 
ది ఏ రేఫయుంకృతివిని(ద్రనివాగోత్క_రముకా 
పరిసరవిసృమర కేసర 
ప౭ఫుల్లేందీవరమును బడ్భాకరమున్‌, 8 


కరీ 


ఉషహాపరిణయ ము 


వ. కనిత _త్తటాకమధ్యంబునందు, 


ఖా, ఫ్లుల్లాంభోరుహూమి[త్రు సుస్మిత ముఖాంభోజాతు నిందీవరో 


వ 


ద్యల్శీలాకరగ్యాాతుం గౌ స్తుభలనద్వముక్‌ సువర్ణాంబరు౯ 
ముల్లోకంబులు నేలు నా హారి హృ వంభోజంబునక్‌ భక్షినం 
ధిల్ల ల్‌ ధ్యానము సేయు నారదముని న్వీశ్నీ ౦చి హర్జంబునన్‌ , రికి 


చేరవచ్చి తదీయచరణసరనీరుహయుగళంబు సేవించి వినయా 
వనతవదనయె కరంబులు మొగిచి యున్న యయ్యంగనం గనుం 
గొని సకలత త్వాకలసవి కారదుండగు నారదుం డాళీర్వదించి 
యూ భామిని | నీవిటకు వచ్చిన కార్యం బేమని యడిగిన నయ్యింతి 
నంతసంబున నతని విలోకించి యోముసీం[దా! శోణితపురా 
ధీశ్వరుండై న 'బాణానసుడునిపవుత్రి యుషాకన్య కాత్యాయనీవర 
(పభావంబున ననిరుద్దు(నియందు) నత్యం తానుర కృయై యయ్యని 
రుద్భు' దనవద్దికిం దోడి తెమ్మునిన సప్ప నియీని యిచ్చటిక వచ్చితి 
నట్లన యనివద్లుం దోడ్కొని యరిగెడ ని కార్యంబు శ్రీక ప్రిష్ణుండు 


'విని తనపయి( గోవీంచకుండు నట్లుగాం గటావ్నీంవు, మదియునుం 


గాక . చొణుండు చాహుగర్వంబునం జేసి యనవరతంబు సంగ 
రంబ గోరుచున్న వా(డు గావున గన్యాంత ఃపురంబున నున్న 
యనిరుద్ధు చెటింగి యవశ్యంబు యుద్ధసన్నద్ధుండై యతనిం 
గదియవచ్చు, నయ్యనిరుద్దుండు చబాలుండు గావున నతని జయిం 
చుటకు సమధుండు గాం డటుగనుక ేపకడ సీవృ కాంతంబంతయు 
శాంకిం చేటవడం బలుకవలయు ననిన నారదుం జెంతయు నంత 
సీంచి చిత్ర రేఖం జూచి యిట్లనియె, 


సీ మానిని! యట్లన 'నాసిము) వెబువకు 


మనిరుద్ధుందోడ్క-ని యరుగు మిపుడు 
క లహావలోకనకాతూవాలంబును 
జనియించె నెంతయు నునసులోన 


వా 


నీ, 


ద్వితీయా శాసనము కర్ర 
నావావం బచట దైవాధీనమై కలె 
నేని మమ్ము దలంపు మేముణకుము 


తణములో నట వచ్చి రణశేళి వీశీంచి 
మగుడి యెజీంగింతు మాధవ్రునకు 


దనుజముదభంగకరచ[కథారి శౌరి 

శోణిత వ్రరంబుం గదిసినచోం (దిగేతుం 

డైన నెదిరించి యనిమొన న్వాన్తగలండె 

బాణఖుండును గీణుండన నేల? భయము నీకు. 84 


. అనుటయు జిత రేఖ మది నంతయు నట్లన కా(దలంచి నం 


జనితఫఘున(ప్రహాద్దండగు సంయమినర్యుని చే ననుజ్ఞ (గ 
కొని మజియుళ౯ (బణామకులుం గోర్కెలుమోర నొనర్చి వేగమే 
చని యల శౌరిముందిరముచాయ నభంబున నిల్చి "వేడుశళా, 95 


పంచరత్నంబులపనిహర్యలను జాల 
భాగుమోారిన యొకపడకయింటం 

నొనురైన యపరంజికోళ్ళమంచంబున 
మేరువుపై నున్న మేఘ మనంగ 

కృంగాగము ల'కెల్ల శృంగారమై మించు 
(శ్రీరాజనోపాలశౌరి నపుడు 

రుక్స్మిణి మొదలుగా రూఢికెక్కినయట్టి 
కులనతుల్‌ పెక్క-_ం|(డు కొలువు సేయం 


జూచి సేవించి మెంతయు సోద్య మంది ' 

జగతింగల మాయ లెల్ల సీస్వామి మమెటుంగప 

నితని వంచించి యనిరుద్ధు నె_లీకొనుచు క 

చం బురముం జేరంగ. నుపాయ మెద్ది ! యనుచు, 86 


60 ఉహాపరిణయము 


పడంతుక నన్నెట్లు దూజిపలుకునా ! యనుచు౯ 
జడభధారి౯ మదిం దలంపుచు. 
దడయక యనిరుద్ధు చెచ్చుతల(పున నరిగెన్‌ , 87 


=! చిత లేఖ యనిరుద్ధుని దోవ్కొని చనుట ;- 
వ, ఇట్లకుగు నవుయంబున, 


సీ. మణి సౌధరుచిజాలమహిమచే మిక్కిలి 

నందహా? బలభ (దుముందిరంబు 

భజీభజవనాశ్వభటసమూపహాంబుల 
దనరారుచున్న సాత్యక్షిగృవాంబు 

తతనృ _త్హగీత వాద్యవిశేషములచేత 
భాసిల్లు (ప్రద్యుమ్న భవనసీమ 

లశుణా న్వితమయి లథ్నీ శే నెంతయు 
డంబుమోరినయట్టి సాంబునగరఠు 


గీ. చారు బేష్ణను బేష్ణసుదారుభాను 
భద్రచారునం [గ్రామజిద్భానువింద 
ముఖ్యహరిసూనువర గేహములను 'వేడ్కం 
జెలంగం గనుంగొంచు వచ్చి యాచి[త శేఖ. రప 


స్కీ గమకంబులై న బంగాథకం౦ంబంబులు 
గొప్పలౌ వ్మిదుమకుట్టిమములు 
మగరాలనిగ శాల నులచినలి న్నె లుం 
దుల లేని వై డూర్యశోరణములు 


ద్వితీయా శ్వాసము 


మరకతమాణిక్యమయములౌ "మేడలు 
నుప్పరం బంటిన చప్పరములు 

నెమ్మిగుంపులసాంపు నెలవై న వలభులు 
పహాఠరువులుమోరు గవాక్షములును 


గీ గలిగి యెల్లెడ సౌరభకలితకుసుమ 
మాలి కాలంకృతంబును మహితగంధ 
గంధ సారసి క్రంబునై ఫఘనత గా ౦చు 
నట్టి యనిరుద్ధు శేళీగృ హంబుం గాంచి, 


వ, అందు, 


సీ పడతి యొుక్క_తె వహడపంబు బాగుగ బూని 

మక్కు_.వమోరంగ మణువు లొసC 

గలికి యొక్క. తె కరకంకణకగణానముల్‌ 
పరిఢపిల్లలగ జీనిసురంటి వినరం 

గములావీ, యొక్క- తె గంధోదకంబులు 
నించిన గండి ధరించి నిలువ 

రమణి యొక్క. తె బహురాగభేదంబుల 
నింపుగా వీణ వాయింపుచుండ 


గీ. మటీయు గొందబువనితలు మమతతోడం 
దనదుచుట్టును గొల్వంగ ఖునతమిోరి 
సరసనల్లా పముల బొద్దు జరపుచుండు 
నట్టి యనిఠుద్గుం గనుంగొని కార్లతో నః 


క, వనితాజనపరివృతు నీ 
యనిరుద్దుని నెవ్విధమున ? నటం దోడ్కొ-నిపో 
ననువగు ననీ చింతింపుచు! 
దస తామనవిద్య పేరి తనరళా మిగులన్స్‌. 


ణీ 
ళ్‌ 


ప 
Gs 


61 


89 


90 


91 


62 


* సీ, 


క్ల, ముచ్చువగమిోర నెచ్చెలి 


* ఈ పద్యమున సీసపాదములు రెండు మాతమే యున్నవి, 


ఉపహాపరి ణయ ము 


యచ్చటినతు 'లెటుగకుండునట్లుగ వేగా 
బచ్చవిలుకాని తనయుని 
నచ్చెరువ్రుగం దోడి తెచ్చు నాసమయమునన్‌ , 92 


=! అనికుద్ధుని దోడ్కొనివచ్చుటక్షై చనిన చిత శేఖ 
రాకయున్నందులకు నువ చింతించుట $= 


క, అనిరుద్గుని. దోడ్కొని యిదె 


వనితొమణి చిత్రరేఖ వచ్చు నటంచు౯ 
దన రెడు చెలిమిని బాణుని 
తనుజక్‌ గ సేయునట్టి తలంపమరంగన్‌ , 98 


ప ్నటిచేశను 'బాగుమారల నంత 

జలకంబు లాడించె సకియ యొకతె 
పొనంగంగ నవరత్నభూవమణావళులచే 

సనెలమి శృంగారిం చెం జెలియ యొకతె 


గీ, విదియ చందురుమించిన వెలందినుదుటః 


దిలక మొప్ప దీర్చెను గలికి యొక తే 
తీఠమోరంగం చాపట( దీర్చి చెలికి 
గొప్ప నవరించె నొప్పుగం గ్‌మ్మ్‌ యొక తె, ౫ 94 


వ, అంత, 


స్కీ (పతిలేని పసిండి చప్పరపు మం చంబునం 


బరంగ కుంకుమపూలపజపు6 బజుచి 
కళుకునూర్వపటంబుతలగ డ లమరించి 
బాగైన సకినలబటువ్రు లుంచి 


ద్వితీయా శ్యా నము 68 


కలువడంబులుగల కలువడంబులు గట్టి 
రాణించు బుర్చాకురాడ మునిచి 

సా మాణిధూపవాననలను నెరయించి 
రమణీయరత్న దీవములు నిల్పి 


గీ, పొనలం చెలనాకు కవిశెలు పోకముళ్లు మజా నప నె 


క్ర 


గీ నక లమర్శుంబు లెతింగిన స్యామిగాన 
ప 


పచ్చక పురంబు జవ్వాది 'మెచ్చువినలు 
మోారిపలిశిడు బకజారిపారువములు 
నందముగ నించి రొకీళిముందిరమున, రిక్‌ 


చెలు లీటున లె. ౧ సేయ 

బొలంతుక ననళయ్య నుండి పురుషుని మదిలో 

దలంఫ్థుచు మదనుని గొసికి చను 

నులుకుచు నిట్లనుచుం. బలికె నువిదలతోడన్‌, 9 


తనచెల్లి నెంచి యిత్తరి ద్వారకాపురి. 


'జేదనో ! చేరదో! చిత్రరేఖ 
వరి నలంగముచుట్టుం దిరుగుయమికులవేం 
గూడునో ! కూడదో ! కోటం బొరంగ 
నవరంగజాల లింతకు బీగము[ డలు /. 
'సేతురో ! మజపున సేయకుం[ఉొ | 
నెన్నుది నొప్పులు నిదురించునమయంబు 
కలుగునో ! కలుగదో ! కమలముఖకి 


1 


తనమనుమని. ద్లోడ్కూనిపోవు తలరాటింగి తనయ రాన ఫా 
ద్వారాకాపురి నెన్వరు. జేరకుండ అనలా, 
భ|ద్రపజచిన భామ యేపగిదిం దెచ్చు ? 97 


64 ఉపొపరిణయము 


వ, అని పలుకు నుపాక న్యళా జూచి నెచ్చెలు లిట్లనిరి. 


సీ, ఆచి[త రేఖ దా నఖలలోకంబుల( 
బొలుప్రమోరుచు నున్న పుధవవరుల 
భానంబులెల్లను బటమున (వాసిన 
1ముప్రీవు నెబుంగవా మగువ ! సీను 
మహిలోనం గల్లిన మాయావి శేషముల్‌ 
దం|డిచే నేర్చె నాతలివ[బోణి 
మన్ననమోర నీమగనిం దోడ్కొనివచ్చుం 
గలకంఠిరో | నీవు క లంగకమ్మ | 


గీ, ముద్దగంబులం గట్టిన ముదిత లెల్ల ( 
జ్మత లేఖకు నెనయె విచిత్రమహిమ 
నేవిధంబుననె న నాయిందువదన 
ఏలి | చేషకలుమా ననిరుద్దుం దోడి తెచ్చు, 00 


=! చత రేఖ యసిరుద్ధుని నువవద్దికి 'జేర్చుట :- 
వ, అని యూజుడించు సమయంబున 


సీ చవాయుతనూజుండు వాయువేగంబున 

సంజీవనిం చెచ్చు చందమునను 

వినతాతనూజుండు 'వేడుకమోరంగ 
నమృతంబు దెచ్చినయందమునను 

నల్ల భగీరథుం డాతృ నుప్పాంగుచు 
నమరనదిం దెచ్చుసట్టిలీలం 

జెలువంబువెలయంగ (శ్రీరాజమన్నా డు 
పారిజాతము డెచ్చు భావమునను 


+. మయ్రీమెైరుంగవా, 


గీ, 


్‌ 


క్ర 


= 


వ, 


ది తీయా శ్యాన ము 


సత్యవతిని భీహు నందు దెచ్చునరవి మెజయ. 
గసండలము లుదంకుండు దెచ్చుకూర్తి చరయ 
నమర సౌగంధికంబుల ననిలజుండు 
దెచ్చుశై_వడి సనిరుద్ధుం చెచ్చు వేగ, 


ఈకై_వడి ననిరుద్దూనిం 

(చాకటముగం 'బెచ్చి నిల్పి పానువుమూోందకా 
రాకేందుముఖుబు మెచ్చల 

నాకలికి౯ జూచి పలికె హర్ష్దముతోడళ, 


వనజాత నేత్ర ! క్రనుంనోను 

మనిరుద్ధు మహో ప్రసిజ్ఞు నంబుజ నే తు£ా 
గనకనిభగా(తు మురభం 

జనపొతుని మదనప్పుతు సద్దుణపాత్రుక. 


చెలువునిం చెచ్చితి నీతో 

బలికిన యటువంటి నాదుపంతము జె ళ్లై౯్‌ 
నెలయును రోహిణియుం బలె 

నలివేణీ ! విభుని. గూడి యలరుము వేడ్క 


అనిన నచ్చలిం జూచి యచ్చిగురుంబోణి యిట్లనియె, 


+ నిఖలలోకంబుల నీవంటి జేర్చరిం 


గని విని యెజుంగ జీ కంబుకొంఠి ! 
కలలోనం గలసిన కాంతుని చెమ్మన్న 
తణములోం దెచ్చితి చంద్రవదన ! 
కందర్ప చేతను గాసింబెందిననాండు 
(పాణంబు నిలిపితే పద్భగంధి ! 
భర నెంతవారికీ: దలచ్చ గూడనియట్టి 
తలంపు లీడేర్చి తే తలిరుంభోణి | 


ర్‌ 


రఫ్‌ 


99 


100 


101 


102 


66 ఉపాపరిణయము 


గీ, కలికి! నీన్ర చేసిన యుపకారమునకు 
నిపుడు (ప్రత్యుపకారంబు లేమి జీతు ? 
ననుచు సొమ్ములు గోకలు నతివ కొనంగి 
కదిసి కెంగిటం జేర్చెను గారవమున, 108 


క (లీరఘునాథసుధాంబుధి 
శై రవిణీమ్మిత ! సకలకవినుత పాళా ! 
ఆ 
భూరిభుజాబలనిర్జిత 
వైరిజనస్తామ | విపులవై భవధామాొ | 104 


క, చెంగమ లేశపదాంబుజ 
1£ంXన్ఫురితాంతరంగ | నదయాపాంగా | 
సంగీతసాహితీ| ప్రియ | 
సంగర కౌశితేయ ! నకలనజ్జన గేయా | 105 


=; (ద్రుకవిశంబీకవృ త్తం !== 


సుజనరతణశోభనఏీతుణా ! 

విజయకారణవి[శుతవారణా ! 

విజయ శొ(త్రవవీరనుతాహావా ! 
విజయరాఫువ ! వికమభార్లవా ! 106 


గద్య, ఇది [లీమ(దాజగోపొలకరుణాక టాతవీవణానుమణపవర్ధమాన 
సారసారన్వతధురీణయు విచిత్రతరష త్రికాశ తలిఖత వాచికాగ్గావగా 

. హన(ప్రపీణయు తత్స్రలిపత్రికాశతన్వవా స లేఖన ప్రక _స్తక్రీ ర్హియు 
కృంగారరనత రంగితపదళ విత్వమహనీయమతిస్ఫూ ర్హియు అతు 
లిళాస్ట్ర భాహాకవి తానర్వంకపమనీషావి'కేషశారదయు. రాజనీతి 





1. 'సంగి, 


ద్వితీయాశా్యాన ము 67 


విడ్యావిశకారదయు విజయరాఘవవమహీ పాలవిరచితకనకాభిపే. 
క్రయు విద్వత్క_విజన_స్తవనియవప్‌ వేకయు మన్నారుదానవిలాస 
నామ మహో పబంధని బంధనకృతలకుణాయు మహనీయ రానూ 
యణ భాగవత భారతకథానం[ గవహాణవిచతుణయు పనపు బేటి 
వెంకటా[దిబహాుజన్టుతపఃఫలంబును మంగమాంబాగర్భళు క్తి 
ముక్తాఫలంబును రంగద్దుణకదంబయు నగు రంగ్రాక నరు పచన 
రచసనాచమత్క తిం జెన్ను మూరు ఆపాూపరిణాయంబను మహా[పబం 
భంబునందుం ద్వితయా శస్వానము, 


మమ? శీరాజగో పాలాయనవుః == 


(శ్రీ) శాజనోపొలాయనమః 


ఉహావరిణయ మం 
(పద్యకావ్యము) 
తృతీయాశ్వాసము 


క, |క్రీరాజీగేపహరిచర 
ణారాధనసావధాన |! యి నిధానా | 
వీరారిమదవిజృంభణ 
వారణ ! (శ్రీవజయ రాఘవ మ్మోరమణా | 1 


న, అవధరింపుము, 


జ చిత నేఖ యనిరుద్ధుని పర్గించుట $= 


క ఇవ్విధమున లాలించిన 
జవ్యనిః గనంగ్‌ "నుచు మిగులసం[ భమ 'మొప్పక్‌ 
నివ్వటిలు (పేమతోడను 
బువ్విలుతుని సుతునిం జూపి పొలంతుక యని యొక, 2 


సీ ఇందుబింబముతోడ నెనవచ్చు నీతని 
నెమోనముం జూడు మిందీవరానీ, | 
భానునమానుండై భాసిల్లు సీతని 
తు. జూడు మంభోజ నేత్ర | 


ద నా న నానా లతలా నానా డాలు నడ నడబనపలపససానాం డాటా 


1. గోపాల 





తృతీయాశ్వాసము 69 


చక్కర లొకత్కె_డు చక్కని యాతని 
కమోవిం జూడును కీరవాణి ! 

పండు వెన్నెలచాయ భాసిల్లు నీతని క 
కుజునవ్యుం జూడు చకోరనయన ! 3వయినన్లూ 


గీ, యరులపై చాణవర్థ ముల్‌ కురియుకతన 
జ్యాకిణాంకిత మించు చావహోయుగంబు6 
బరులతల మెట్టు మృదోపాదపంకజముల 
భామ ! ఏవ్సీంపు కన్నులపండువుగను, 8 


వల్లే అనిరుద్ధు(డు కలగని మేల్క_ని యాశ్చర్యపడుట యు 
సీ అందంబుమోరంగ నలి'వేణి యొక తె 
యెలమి దోడొంనివచ్చి యింపుమిరు ' 
బంగారు మేడలో బాగుగా హవణించు 
ఫువ్వులపొన్సు పై. బొనంగ నుంచ 
"మెటులపవ్‌6 గనుబోలు మృగ నేత్ర యొక్క. తే 
శయ్య పెం గూర్చుండి నెయ్యమమరం 
జక్కె-ర మోవాని నరనంబు మీరా 
బుక్కి.టివి డె మిచ్చి బుజ్జగించి 


గీ తలిరువిలుకాని శేళిని. దనివిదీరం 
గలసినట్టుండం గలం గని కాంతతోడ 
చాలి నయ్యనిదుద్ధుండు మేలుకాంది 
యెదుట నిలుచున్న చక్క-నియింతిం జూచె, త్రీ 





hy చార 


70 ఉపొపరిణయము 


వ, మజీయును, 


చ, చెలువగు హేమసౌధమును, జ్మితపటంబుల నెమ్మిగుంపులక్‌ ' 
జిలుకలపంజరంబులను జెల్వుగం బ'లె-డు పారువ౦బులక్‌ 
మల సజ బలుమరు (వాయ నందియలు (పాంతమున౯ ఖేరియించునంచలక 
'గలయంగం జూచె నచ్చెవవు (గమ జగ సారెకు నెమ్మునంబునక్‌, 


పీ (లీజగంబునను గల్లు తేజోనిధుల నెల్ల 
బాగుగ (వాసిన పటమునందు 
భల|బదు(డును శర (పద్యుమ్ను (డును దాను 
మహిని! (బసిద్ధుల" మనుజపతులు 
మజీయొక్క_ పటమున మందరగిరిలీల 
మిక్కిలి. బొడనై.న మేనుంగల్లి 
వేయికరంబుల వివిధా(స్తుములు. బూని 
సురులు గెల్వంగనున్న ఫూరు(డొ క (డు 


గీ, చెలగచుండంగం జూచి యచ్చెరువు(కేంది 
మనుజవర్యల దనుజుల మహీనుమోరు 
సురల న్నీక్రీయ (వాయంగ సోద్య మయ్యె 
నెవ్వనిదొకాని యాసౌధ 'మెంఠవింత | 6 


వ, అసి పితర్కింపుచు, 


ఉ, ద్యారక లోన నానగరతామురసాశ్షులు కొల జుట్టులక్‌ 
గోరిక నున్న నే నవుర ! గోప్యముగా నిట కెట్లు వచ్చితికొ 
వీరలం జూడ నామదికి ఏంతయి తోంచె నిచేమి చోద్యమో | 
యారయ స్వప్నమా ! నిజము ! యక్కట ! (భాంతియొ ! 
యంచు సంచునుక: 7 


క, కలం గనెడునారు లేరా 
కల యెవ్యరికై న నిజముగా నీకరణి౯ 
చెలియక్ముందణం దోంచునె 
పలుకంగ యిది ఏంత యనుచు భావములోనకా 


ర్‌, ఎవ్వరితోడం బలుకుదు ? 
నెవ్వరు 1 తను నెజుంగువార లిందటితోనళొ 
జవ్వనులం జేరంబిల్చిన 
నవ్వుచు దొలయపదురొ ! లేక నను జేరుదురో |! 


క నెయ్య ముంచేసి (పనంగము 
య్యుచు నీకార్య మెల్ల 'చెలియుద మని తా 

నొయ్యారమనుర నప్పుడు 
శయ్యను గూర్చుండి మిగుల నరసంబ మరళా, 


త ఉపానికుద్దులు పరస్పర సౌందర్యము గని పరవనులగుట $= 


స్కీ చెలులు చుట్టును గొల్వం జికురాకువిల్కా.ని 
మోహానా్యస్తుంబన ముఠువుమోరి ౪౮ | 
సిగ్గుచే దల వంచి చినునవ్వు నవ్వుచు. 
(గ్రైగంటం దనుజూచు కీరవాణి. 
బసిడీసలాకతోం (బ్రతివచ్చు నెమే ఖని 
“కాంతులు దిక్కుల గలయంయబర్య 
మిక్కిలి వేమచే మేను చెమర్పంగం 
దనలోన రరింగహూడం దలంచుడానసి 


గ్‌ బాణసుతం జూచి యొంతయు భావమలర 
నడుగవచ్చిన కార్యంబు నపుడు మజుచి 
మరుని మాయలచేం జిక్కి మదననూనుః 
'జెలమిం దలయూూచి నొక్కు.చు నింపుమోర, 


71 


10 


11 


గ్గరి 


ఉఘాపరీణయము 


నీ, చెరివెంట్రుకలకప్పు దొరయు నీవెలికొప్పు 


నీలమేఘముతీవ లీలం గేరు 
శాంతుల వాటంబు కాంతలలాటంబు 
విదియ చందురుకొవ్యు "వేగ నవ్వు 
నమృతంబునకు నీవిమైన యీసకిమోవి ? 
పగడంబులను _బొల్బు జాగు గెల్పు 
కలున శేకులనేలు కలీకికన్నులడాలు 
నిడువాలుగలనంచు నీట ముంచు 


గీ, వెలందికనుబొమ లతనుని ఏం డ్లకొనులు 


చంపక శ్రీల వెన్నాన చాననాన 
వెనకు జిందంబులకులంబు. జెలిగళంబు 
పంచదారలుం గుల్కు నీభామపల్కు-, 12 


దీ శానురతూడులం దరమిడి నిరసించు 


కొమ్మ భుజంబులకొమరు భలళిఠర ! 
జంగారుకుండల బాగెంత లేదను 
కువలయలో చనకుచము లవ్ఫర ! 
శీనరిమధ్యంబు "ీలి'సేయంయంజూలు 
గజరాజగామిని కానుమేలు 
కందర్పు నసిధారం గడకుం (దోయంగ సెంచు 
చమెలంతనూంగారును వెచ్చవచ్చు 


గీ సె కతంబుల గెల్చును జూనజఘన 


మురంటికంబంబుల నదల్పు నతివతొడలు 
గర్భంబులను గెల్బుల గలికిజంఘ 
లజ్బముల నవ్వు నీయింతీయడ్లుగు లెంచ. 18 


తృతీయా శ్వాసము 78 


క, కుందక యుండగ గరముల 
నిందుముఖి౯ (బవా [యెట్లు నృజియించె నొకో | 
యందంబు బొగడం దరమా |! 
కందర్పుని రాజ్యలత్స్రీకై వడి నమ రె౯, 14 


స్ప ఛశిెప్పవేయక నేను దప్పక చూచితే 
తరుణి మోమున దృష్టి తాకు నొక్కొ ! 
ముచ్చటదీరనే మొనపంట నొక్కి..తే 
కమలాశ్షి కెమ్మోవి కందు నొక్కొ | 
కోరికమోర నేం గొననోట మాటి శే 
పణ(కిగుబ్బ లపుడె పగులు నొక్కొ ! 
పచ్చవి ల్లుని కేళి బాళి నేం గూడితే 
బాలిక నమ్మేను బడలు నొక్కొ ! 


గ్‌, అట్లుగానునం బూర్ల శశాంక వదన 
బాగుమోరినయట్టి యాపల్ల వోస్టీ. 
కాంతులును జూల జెలునొందు కలళకుచరకు 
సీలతాంగినిం గూడుట యెట్టు లొక్కొ- ! 15 


నీ శౌరిని సేవింప జంభారి యేతేక 

గనుగాంటి రంభాదికామినులను 

(శీళ్ళష్ణు సేవింప జి(తరథుండు రాం 
గనులోంటి గంధర్వక న్నెకలను 

జలజాశ్నుః బూజింప నల కుబేరుడు రాగం 
గనుంగొంటి. గిన్నరవనజముఖుల 

భారం జూడ సకల బేశాధ్‌శ్వరులు శాం 
గనుంగొంటి మనుజక్ళంగార నతుల6 


74 ఉపాపరిణయము 


గీ. గలదె దీనియొయ్యార మేకాంత లకును 
జూడ మిటువంటి చెలువ మేసుదతులందు 
బ్రహ్మ యెట్లు నిరించె నీపద్భుముఖని 
నెంత యని సన్నుతింతు నీయింతిసాగసు, 16 


న, అని యని రుద్ధుండు తనమనం౦బున వితర్కంచు నమయంబున 


క అనిరుద్ధుని సౌందర్యము 
వసితామణి మూచి మిగుల వాంఛలుమోరళా 
మనమున సోద్యం బందుచు 
వినుతించెను వానిసొగసు వేడుకనారకొ, 17 


సీ, సక లంక మైనట్టి చంద్రబింబము వ్‌ని 

వదనంబుతో సాటివచ్చు కెట్లు 1 
రేయెల్ల ముకుళించు తోయజంబులు వీని 
కన్నులసామ్యం౦బు గాంచుకెట్లు 1 
మ్‌ పగతురం గని పాట ఫణిరాజములు వీని 
భుజములపోలిక। బొందు కుట్లు | 

? అమితటంకవిభేభ్య మగుకవాటము వీని 

వఠుంబునకు సరివచ్చు కెట్లు 1 


గీ యింత చక్క-.నివాని నే నెందుం జూడ 
వీని. జూడంగం జూడంగ వేడుకయె 
'వేయికన్నులు గలిగిన వీనిసొగనుం 
లయ వీశీంతు నామదికాండ దీర, 18 


ఉ, నిద్దుర లేచియు న్మిగులనేర్పున రమ్మని నన్ను వీండు తా 
నొద్దికం జేరందీయక నె యూరక యుండుట శేవిహేతువో ! 
తద్దయు ద్వారకాపురముతొమరసాశుల జూచు వీని కా 
నిద్దప్రరూపులు౯ మిగులనేర్చులు లేనికెజంనొ ! నాయడళొ, 10 


తృతీయాశ్వానము 75 


== మన ఏ థు డుహానిరుద్ధుల మోపహావపరవళశులం జేయుట $= 


వ. అని తలంచు నయ్య వసర ౦బున 


చ, ఉదుటగు చిల్క_లేజిపయి నుస్ధతిమోరంగ వచ్చి నిల్చి తా 


క్ర 


నెదురుగం చే(టినా రి మొరయింపుచు. బువ్వులవింటి వారల 
గదసి (ప్రసూనవర్ష ములు గాఢముగా వఠడువీంచె చెంచంగా 
మదనుండు బంచభబాణుం డనుమాట నిజంబగునే తలంపలోకొ, 


తనయునిమో(దచే దాడిగ 

జనకుండట వచ్చెనన్న సమ్మతి యగునే 

యని గలదు బాణుతో నని 

తనబలముల( గూడి వచ్చేం దథ్యం బరయకా, 91 


అల పరప ఈు నహాయత వచ్చిన వచ్చుంగాని "తా 
బలువిడి వారిపై గుసుమబాణము లేయుట యేమి యంటినా 
యలర6గ దద్వివాహసమయంబున కచ్చుగ నచ్చి వూలచేం 
జెలున్రగ వారికిద్ది! సేనలుంబెబ్బుట యే నిజంబగుళ్‌, 22 


| ఇవ్యిధంబున, 


i పచ్చవి ల్తుండు వాండిబాణంబు వేయంగా 


నాయుపు యిట్లను నాత్శలోనం 
గలలోనం గలయు సీకందర్పత నయునసి. 
దోడి లెమ్మని ఇవాల వేండుకొనలగ 
దా్యారకాపుర6 జేరి తరలావ్నీ నామోాంది 
నెినరున నిటు దెచ్చె చేర్పు వకవ 
యేమిసేయుదు సీతం డింతి ర ముని పిల్చి (గుంథొ [ 
గారపించడు మదిశాంకదిరం నమోదు. నం ఖద్ధి 3140 ఈ 65 మ. 


తేది ?౭26 al al లస భ్‌ 


గం విన్వ విన్యాలయ 
అయం 


76 


ఉషపాపరణయము 


గీ (బియుండె తను జేర రమ్మని _పేమమోర 
గారవించిన మిక్కిలి ఘనత గాని 
బలిమిచేం చేరంబోయినం జులుకగాబె ! 
వలపు దాంచెద నంటినా_ వశముగాదు, 29 


అజా) అనిరుద్ధుండు చిత శేఖను వివరముల నడుగుట, చిత్ర రేఖ 
యనిరుద్ధునిక్‌ సకలము చెప్పుట == 


వ, అని ఏతేర్క్మి_౦చు సనముయం౦బున, 


క, ననవింటివానిగాసికి 
మనమున దాళంగ తేక మమతలు షపాచ్చళ౯్‌ 
ననజూవీ, నొానతెం గనుంగాని 
యనిరుద్ధాం డిట్టు లనియె నందముగాగ౯, 24 


క, ఎవ్వతె యీచాలామణి ? 
యెవ్వరి దీకనకసౌధ ? మిది యేనగరం 1 
బెవ్యరివారలు మరలు ? 
జన్వని ! తెలుపంగనలయు సత్యముగాంగళొ, జీర 


వ. అనిపల్కి.న యనిరుద్ధుం జేరవచ్చి చి[త్రరేఖ యిట్లనియె, 


లా 


ఇది శోణపురమందు రిందుకు నాథుండు 
(పహ్హాదవంశుండు వాణుం డరయ 

నల బాణుపు(తి యాయతివలమేల్చంతి 
“ఉప” యనువిఖ్యాతీ నొజఫ్రుమిోరు 

నిచట నుంజెడువార మిందజ మిోయింతి 
చెలులము నావేరు చిత శేఖ 

కలలోన నిను గూడి కామునిగాసిచే 
సీకాంత నను వేడ సొలమిలతోడ 


తృతీయాశ్వ్యానము 79 


న్‌, ముజ్జ్ఞంగంబుల. గలవారిమూ ద్ర లెల్ల 
బటమునను (వాసి చూప నీభామ (వేమ 
నీదురూపంబు రేఖయు నెమి 2° జూచి 
నిన్ను దోడ్కొనిరమ్మాన్న నేద్పమోార, 26 


ఉ, డ్వారకశేగి యాపురమువారలు నక గనకుండు నట్టుగా 
సారెకు నూయలోవ్పీ యల కౌరినివానముమున్ను గాంగ మో 
'వారినగళ్ల లో వెదకి వై ణిక మానియను[గహంబున 
స్వేరమె తోడి తెచ్చితిని నిన్ని టకుకా మకరాంకనందనా ! 27 


మ, చెలిమి లక్ష్మీని జోడులహాడి వారి డాంజెన్నొందు చందంబునక్‌ 
బలుకుం దొయ్యలిం గూడి (బవ్మా కడుం[బేమక్‌ మారు బా 
గొప్పగా 
నల పొలోమినింగూడి వానవు-డు నెయ్యంబొప్ప వర్శిల్లు న 
బ్లులబులా భామిని నీన్రు గూడి పదివే లేండ్లుండుమిా యిద్ధరక 28 


క, అని పల్కి_న చెలిమాొటలు 
విని యావలరాజుసుతుండు 'వేడుకమిోరళ౯ 
దనమనసు దాచ కప్పుడు 
ననంబోండిమొగంబుం జూచి నవ్వుచు బల్కె౯, 29 


సీ, బాణనందనకును (బెొణపదంబె న 
నకీయవుగావున నరపిమిోర 
భావింప మాకును (బాణపదంబై న 
దానవు నీకును డాంచ నేల 
కలలోన గూడిన కాంతయే నీకును 
నిల్లా లగు నటంచు నెలమి మున్ను 
ముక్క_ంటినతీ పల్కె_ ముదమున ననుజూచి 
నెలంత ! నే నిష్పుడు నిదురబోవ 


78 


ఉహాపరి ణయ ము 


గీ నిచ్చటికి నీవు నను దోడి తెచ్చినట్లు 
"వేడుకను నన్ను నీయువ గూడినట్లు 
మేలుగలయటి కలం గని మేలుకనుచు 
నిజముగా మిము 3° జూచితి నీరజావీ, ! 80 


వ, ఆనిన ననిరుద్ధునిం జూచి చిత్రరేఖ యిట్లనియె, 


క, రమణుల నెందటినై నను 
రమణీయత 'నేబుకొన్న రసికుండవుగడా ! 
తమితోడుత మాచెలి నీఫు 
డమరంగ రతి నేలుళకోర యతనుకుమారా |! ఫ్రే 


క, అని యొకపనినెపమున న 
ఓయ్యనుంగు చెలియ చెలులతోడ నావలి శేగ౯ 
. వినమితముఖయా నువ గని 
యనిరుద్ధుం డఫుడు మందహానముమిారళా, తల్లి 


పము! అనిరుద్ధుం డుషను గాంధర్వమున వివాహవమోాడుట ఎ 
నంభోగళృంగారము 


క, మనకోోరిక లీడేరెను 
వనితామణి ! రమ్మటంచు వాంఛలుమిరళ్‌ 
దన రెడు గొంధ ర్యంబునం 
దనకరమున నింతికరముం దడయక పైక లికి 


స్కీ చేరంగ రమ్మని చేపట్టి తీసిన 
జిరునవ్వు నవ్వుచు జే విడల్పుC 
బయ్యదం దొలంగించి బటువుగుబ్బలం 2బట్ట 
మాటికి జనుదోయి మజులప సేయు 


1. య్యను6గు కెలినులులలోడ చావలికినేగ౯ా 
pA పట్టి 


తృతీయాశ్వాన ము 70 


మోము మోమున. జేర్చి ముద్దుపెట్టంగ రాయ 
మురిపెంపు సిగ్గుతో మోముం (ద్రిప్పుం 
(బేముంబుమిరంగ బిగువుగొంగిటం చేర్చ 
లజ్జ వేం బతిశేలు లలినిం (దోయు€ 


గీ బో(కముడి వదలింపలం బొంకముగను 
ముడి నడల్పంగనీయక ముదిత పెనం. 
గాము శేళికి. దమితోడం గలయరాంగ 
గోల నలుదిక్కులను జూచు. గొంకుమిగుల. లీ 


వ్‌, అయ్యవ సరంబున, 


వ్ర 
నః ముచ్చటదీరంగ ముద్దు బెట్ట వె చేరి 
మసూానమేల (తిప్పెద ముద్దుగుమ్మ | 
వీనుల నమృతంబు వెదచల్లునట్లుగా 
మాటలాడ వ చేమి మచ్చకంటి | 
మఠ కాకదీరంగ మవుతలు హొచ్చంగం 
1ేగాణగిలింపవె నన్ను కలువకంటి ! 
యక్కు-నం గదియించి యా(రిద్రంపుచుం (శమం 
బుక్క టీవిడె మోావె పువ్వుంబోణి ! 


గీ భౌమ | (మ్రుకద నే నీదు పదములకును 
మనవు లాలించి యేలవే మందగమన |! 
చాలదయం జూడ వే నన్ను నన్ను తాంగి | 
రతుల నన్నేలవే లీల రాజవదన ! రక్‌ 








1 కా(గిలింప6యగ 


80 


ఉపహాసపరిణయము 


క. అని లాలింపుచు నయ్యువ 
ననిరుద్ధుండు చేరందీసి యందముగా(గళొ 
దనతొడలమో(ద నుంచుక 
వనితామణి మేను నిమిరి వలపనురంగ౯, 


పీ, కుంకుమ బూసెదం బొంకయుగా నని 
కులుకుసిబ్బపుగబ్బి గుబ్బ లంటి 
తీరుగాం గస్తూరి దిబ్జెద ననుచును 
"బీమైన చెక్కి_.లి నోట జీర 
ఫుక్కిటివీడెంబు. బొనంగ నిశ్చెద నని 
ముచ్చటదీరంగ మోవి యాని 
నీటుగా. గుఇ్చెల నెటిక దిదెద నని 
మురువుమోరిన పో(కముడి వదలి 


గీ మేను నిమి రెడుకై వడి మించు వేడ్క-ం 
గదిసి కళలంటి సొక్కించి గారవించి 
కాక దీరగ గెౌలగిటల గదియ జేర్చి 
సిగ్గుందొలగించె నప్పు డాచెలువ కతండు, 


క, గిలిగింత లిడుచు మిగుల౯ 
గలరనములు మించునట్టి గళరవములం దా 
వలపులుగులుకలో ౯ బలుకుచు 
జలబాథీని రతులం గూడి నంతనమమరళ౯ా, 


సీ, బాలిక బడలిన భొవంబుం గనుంగొని 
ముదముతో విభుం డిచ్చె మోవితేనె 
ీశాంశుముఖ మేన జిరు వెమటలు. జూచి 
"' 'పలువ్టండు దుప్పటిచేత నొ శె 


$6 


87 


88 


వ, 


వ, 


వ్‌ 


తృతీయా శ్యాసము 81 


మది'రావీముంగురుల్‌ చెదరిన వీశ్నీంచి 
పతి గోళులను దున్వె బాగుమోర 

జలజాశీ నుదుటను జూటీన తిలక్రంబు 
రాణించంగా దిధై. (బాణవిభు(డు 


మెలత యుపరతులను జూల నలసియున్నం 

దొయ్య లిపదంబు లప్పుడు తొడల నుంచి 

నెయ్య మమరంగ నొత్తుచు నెనకుమోగ Gs 

నచ్యుతునిమన ఏ డీలీల ౫ నాదరించె, 89 


అంత, 


= మననీజశేళి. దాను పతి మక్కు_ వవిార్యేంగం గూడియుండుటల్‌ 64 


ఫఘనమగునట్టి మానికపుకంబనున[౯ గనుపట్టుచుండంగా 
దన చెలువుండు చేశ యొకతామరసాత్నీనిం గూడె నంచు వే 
కనుంగొనుచుకొబరాజు ఖత గాంచెను ముగ్ధలుగా రె మానినుల్‌, 


—! విపలంభక్ళంగారము : 


అంత. 


జవ్యని శరము లేకనె 

యివ్వగ నలుగంగ హేతు వేమి *+ యనుచు 

నివ్వెజగ ందుచు వముదిలో 

నవ్వలిమోమయ్యె నప్పు డని రుద్ధుండుక్‌. 41 


ఇరువురు నీ[కియ నుండగ 

మరు డప్పుడు చేరి మిగుల మమతలు హెాచ్చక్‌ 

దుళుసెన తుంటవింటను a 
విరి గోల(ను నేసి యాశ్చి చేగముగాగగా 42 
0 


82 


వ, 


లొ 


ఫొ 


ఉపాపరిణయము 


ఇ్యిధఢ ౦బున వాణఫపరంసరలు నించు మించునిల్కా-ని వే(డిమికీం 
దాగ (జాలక యా బాణపు తిక తనలో? దా నిట్లనియె, 


. కలలోన గూడిన కాంతుని బెవుని 


చితశేఖను వేడ (చితి)గతీని 
సీతని, దో డెచ్చి యొలమితో నను గార 

గంతునిశేళిని. గలసి సులసీ 
నంతసంబవురంగ సౌఖ్యాబ్టిం చేలుచు( 

ధ్‌ 

గంబంబులో నీవం గాంచి యపుడు 
(భమసి యిజేమని పల్క_రించక యార్‌ ! 

యిక్లైల ? యలిగితి నిత నితోడ 


చేని ముందుగ నితనితో నిపుడు పల్కం 

నలిగియున్నది తానె మాటాడి ననుచు 

నాథుః డెంతయు నను జూచి నవ్వునెక్కొ ! 

యేమి సేయుదు ? సీయల్క- యెట్లు తీరు ? 48 


. కదిసి (వీమను వీని? గౌంగిలింఛకయున్న ప| 


నతనుతాపము చల్ల నౌట యెట్లు ? 
నుచ్చటతో వీనిమోవి యానకయున్న 
బచ్చవిల్తుని బారి బాయు కొట్టు? 
సారెకు వీనితో సరసమాడకయున్న (6 
గంతునిహుంకృతి గడచు ెస్లు ? 
తొడరు వేడుక వీనితొడల నుండకయున్న 
దలీణివిల్తుని డాడి. దప్పు బట్టు ? 


గీ చేరి చెక్కిలి నొక్కు చుం జెలిమి మిగుల 


గళరవంబులు6 బల్కుచు వలపు పౌచ్చ. 
దనివి దీరంగ పీనీితోం బెనంగకున్న 
నిం మని ల్లుని నిపుడు జయించు కుట్లు! 44 


తృతీయాశ్వాసము డిక్రీ 


వీ ముదిత! రమ్మని ఏడు ముందుగా బల్కి_తే ! 


చెజుకువిల్కా-నికి జెదవ్లు సేతుం T 
గాంత |! రమ్మని పిండు కౌంగిటం జేర్పి'తే 
పున్వులవిల్లు నిం బూజ సేతుం 
జూన ! రమ్ముని ఏండు నరసంబు లాడితే 
చిగురువిల్కా.నికి సేవంజేతు 
రమణి ! రమ్మని ఏండు రతిశేళిం గూడిలే 
పచ్చవిల్కా-నిని (బస్తుతింతు 


నిరువురము యేము నేబగ లెనసియున్న 
నల వనంతుసిం జం[దుని మలయపవనుః 
(చాణబంధువు లనుచును భావమునను 
గోర్కిమోరంగ జీవేళం గొలుతు శీను, నీధి 


. 


పంచదార నొసంగి బాగుగా బెంచిన 
చిలునకై న నితనితోం 'దెలుపడాయె 
బాళిసే సాశిన పారువంబై నను 
బతికిని దమిబుట్లం బలుక దాయమె 
నెనరుతో నడువులు నేర్పిన యంవై న 
నాథునిదూత్యంబు నడపదాయె: 
(బాణపదం'బై న బట్టగాడై నను గ 
జెలువునికిని బుద్ధిం జెప్పదాయొ 


. గనోర్యెమోరణగం గలలోనం గూడి మిగుల 


సూరంబేరును నెటుగకయున్న విభుని 
నెనరుతో నన్ను. గూర్చిన నేద్పుంగలుగు 
చిత శేవై_న నీవేళం జేరదాయె, 46 


రిషీ 


ఉహాసరిణయ ము 


క, అని మనమున నుప యీగతి 
భనమగు విరహాంబుచేతం గలలగంగా న 
య్యనిరుద్దుం డావేళచేె 
తనమనమున నిట్టులనుచుం దలంచెను (శేమక్‌, 


స్కీ ఇంతి! నీవలిగిన హేతు వెయ్యది ? యని 

యడుగక జే నేల? యలిగి తకట! 

కలికి ! నీయలుకకుం గారణం ఖేమని 
యిపుడు నే నడిగితే యింతతడను 

పలుకక యిప్పుడు పల్కవచ్చె నటంచు. 
బలుకునో |! పలకదో ! పద్భుగంధి 

మోడి యేమిటి ? కని (మొక్కి నే వేండినం 
జూచునో ! భూడదో ! కోభనాంగి 


గీ, యీవిరహసాగరము దాట చేది ? కేప 
యేమిసేయుదు ? నీకోప మెట్లుదీరు ? 
నిమిష మేండయి తోంచెను నెనరుమోర 
వెలది? గూర్ప్చంగ నెన్వరి ? 'వేండుకొందు, 


సీ కదియుచీశటిం జం[ద్రుం డుదయించు బాగదడా ! 

తెజవ యిప్పుడు మోముం (దిప్పెనేని 

యాకలింగాన్న చో నమృత మబ్బుటగడా ! 
యింతి న నిచ్చెనేని 

చీదకు బంగారుచించె లబ్బుటగ దా | 
చెలువ కుచము లంట చేర్చెనేని 

యెండ నుండ నీడ యెదుసవచ్చుటగచా ! 
సుదతి చల్లనిభూవుం జూచెచేని 


47 


48 


తృతీయాశ్వాసము కక 


గీ, యనుచు మనమున యోజింపు చతండు మిగుల. 
గలయ నలుదిక్కుులునుం జూచి కాక పాచ్చ 
భామం గూడుటకు నుపాయ మేమి యనుచు 
ఛభావమున మకశాంకుని భజన సేయ. 49 


సీపొలయల్క_ చేతను బొలంతి యుండ జేరి 
పతి (మొక్కు చున్నట్టి భావములును 
నవ్వుటాలకును నాథుం డల్లీనం జూచి 
నతి వేండుకొనుచున్న చందములును 
నా పడకింటిలో నందంబుమోారిన 
చితపటంబునం జెలగం జూచి 
ఘనత సీచిత్ర శేఖాదర్శనంబున 
వనురుకాశ యొకకొంత మట్టువడి యె 


కీ ననుచుః బతి పల్క_ విని తనయాత కలో నం 
జి త రేఖను గనుంగ్‌ ను చల్లిమిర 
ఇఛాణనందన మగుడినం బతియు వేడ్క 
చాను నభిముఖుం డగుచును దరుణిం గూడె. ర్‌0 


జ? (పభాతమున నుహానివద్ధులం జొచి చెలులు సంతసించుట $= 
వ అంత, 
క, మదమున నహా[నకరు6 డన 
గదనం౦ంబున మించు బెణుకరములు (దుంచః౯ 


గదియు వారి జూతు నును, క్రియ 
నుదయాచలమందు ఫాను డుదయంబయ్యెక౯ | ర్‌] 


ద, అననముయ ౨బున, 


86 


ఉ పాోపరిణయ ము 


సీ బయ్యారమున( దనయురమున నొరగిన 
నతీవవోనా నెడు నండగాని( 
జెలువ్రమోరయగం దన చెక్కిలి నొక్కిన 
కొమృగుబ్బలు జీరు కోజెకానిం 
దీరుగా నుదుటను దిలకంబు దిప్రైడు 
వని తెకొ” ప్వును దువ్వు వ న్నె కాని 
గలపంబు6. దనమేన గలయంగ నలందెడు 
నువిదనీవి వదల్సు హళాయిలుకాని 


గీ నోరి! రమ్మని (వేము బింబోన్సి విల 
భామ! యూడిగ మేనుని ? పలుకువాని 
నల యినిరుదు. జూచిరి వార మొదవనం 
ag యి రా 
జి తరేఖయు మొదలైన చెలువలెల్ల. 


వ, అందు, 


సీ సుదతి ! వీరల చెల్వుం జూచితె కన్నులు 

చల్లనాయె ననియె నకియ యొక తె 

భళి! ఏర నిర్వురం గలయంగూర్చితి వసి 
చిత రేఖను మెచ్చె( 'జెలువ యొక తె 

రతినున్మథులలీల రాణించి రనుచును 
వన్నెమోర(గ బల్కె వని తె యొకతె 

యింత చెల్వమువారి చెలమిలో నృజియించు 
(బ్రహ్మ నేర్పరి యనె పడంతీ యొకతె 


గీ చక్కదననమున నరనత జన్వునమున 
నిరువ్చరకుం దగు నని యెంచె నింతి యొకతె ' 
యెంతచక్కనివార లీయిరువ్రు రనిన 
దృష్టిదాణెనె యని పల్కెం దెజన యొకతె, 


ర్‌ి 


రల 


తృతీయా శ్వాసము ప్ర 
వ, అని నీ నెప్పులులు ముచ్చటనున్న యా సమయంబున, 


= అంతఃఫురపు కావలివారు ఉమానిరుద్ధులుండు విధమును గని 
య చ్చెరుపంది బాణుని కెటుకపఅచుట = 


న్‌ ౫ండ కె లమురీతి గనుపట్టు థిగముల 
విరసీి తూలెడు పల్ల వెంటుకలును 
బండికండ్లను గేరు బటునులౌ మిడి(గుడ్ల్డ 
"వేడిమి వెదచల్లు పీకుళాములు 
కడు విశాలములై న కడుపఫుల్నపె౯ బడి 
జాూనుల జూటెడు చన్ను ౫ వలు 
వంక లై కనుపట్టు వాండికోరలుం గల్లి 
చాకిబానల మించు కాకినోళ్లుం 


గీ. (బాతచేటల శెనమైన పొదములును 
గటికిచీతటిం గమ్మడు కారుమీను 
లమర గుదియలబోలు బెత్తములుం బూని 
అన్న గారులు తమవెంట నంటినడవ, ర్‌4 


చ, కనకమయాంబరంబులును గస్తూరివీణియలుకా జవాదియు౯్‌ 
బునుంగును గుంకుమంబు ముడిబువ్వులు తావులుగుల్కు చందనం 
బును దెలనాకుకట్టలను బోశలముళ్లును బాణపుత్రికి౯ 
దినమును డెచ్చుకట్టడగ దెచ్చిరి హాగ్గ డిక ప్తె ల_్రరికొ 55 


నీ పగ డంపుచాయల జిగిసించు సమోావ్రుల 
సొంపుమోరిన పలుగెంప్రగముల౬ 
జెక్కు-టద్దంబుల చెలువ్రుమోరు చు నున్న 
గోటిజీరల 'సలునీటువగల - 


88 


ఉషపాసరిణయ ము 


జాతుగొప్పున మోొ(ద దీధుగొం గనువీంచు 
వాడిన నునువిరవాది నరుల 

రా|కేల్ల చేగింప రతిం చెందుబడలీిక 
వసివాళ్లువాడిన వదనములను 


గీ వింతసొగసు వహింపుచు వేడ్క మదిని 
వెలయ నొంకొరుల్‌ తమతనువలువ లవుడు 
మౌారువడం గట్టి యల రతిమన్హుథు లన 
నేక్షశ య్య వారిర్యురు నెసంగం జూచి, 


స్ట్‌ అచ్చెరువందుచు వారలు 
హెచ్చ మదిలోన గినుక యిరువురమోందక్‌ 
జెచ్చరం చేతుల జజచుచు 


వచ్చెనుగద ! దూరటంచు వనరుచుం దవులోకా, 


స్కీ దివిజులకై నను ేరిచూడంగశాని 
కోణితపుర మెట్లు 1 చొచ్చివచ్చెం 
గావలివారలు కనకుండ నేరీతి ? 
నంతఃపురము. జేరె నందముగను 
' చాణనందనకు నీపారివసుతునకు 
వియ్య మెట్టులు ! గలి నెయ్యమమర 
పీఠున్న చందంబు 'వేడుకతోం జూడ 
సంతోష మెట్లయ్యె ? సకియలకును 


గీ, చేమి మాయలు బన్నెనో ! యిందణికిని 
చొక్కువొడిం జళ్లెంబోలు ! నీసుదతివిరాంద 
జాజణునంతఃపురంబను భయము లేక 
విడు తానెట్లు ! వచ్చెనే వెలంయలార | 


ర్‌6 


ర్‌ 


ర్‌ 


నం 


స్‌, 


= 


తృ తీ యా శ్వాసము ర్రిర్రి 
అని వుటియును, 
తలయూంపుచుం ద గ్తజసడి 
తలపున నొకయింత మైనం డాలిమిశేకీ 


చెలియున్న తేజింగెల్ల ను 
బలిప్పుతునితోడం చెలియ బలుకుద మనుచుక్‌, 59 


(గక్కు_న ఇఛాణుసనము శ్రఖంబునకు వచ్చి హాగ్గడికత్తీియలు 


' అసుశేం[శ ! నీకన్యయంతఃపురంబున 


వింత యొక్క-టి బుక్లు వినుము నేండు 
చిగురువి ల్తునికన్న మిగుల జక్కనివాండు 
ఏరాధివీరండై వెలయువాండు 
బంగారుచాయల బౌగుమోరినవా(డు 
మీంహోవలోక న (శీలవాండు 
చెన్నుమోరుచునున్న చిన్ని పాయమువాండు 
జ్యాకిణాంకోరుభుజములవా'డు 


తమ్మీ రేకుల గెల్పు న్మేతములవాండు 

సోముని హాసింపజాలు నెమ్హోమువాండు 

వలమురిని. బోల్ప-జూలిన గళమువాండు 

కొమరుమోరినయట్టి కొమురుండొకండు, 60 


ఏస్పున మేమిందజఅముళ 
గాంపుగ చాకిటనె యుండం గనకుండలం దా 
పగిది ! వచ్చినాండో 
నీవు తిని గూూడినాండు నేర్వమరంగకొ, 61 


90 


ఉపాసరిణయము 


అ కోపావిష్ణుండగు శాణాసుని యాజ్ఞ చే దైత్య లనిరుద్ధుని 


వీ, 


బంధింప నేగుట == 


అనవుండు గోవించి యసుశేం[దుం డ వ్వేళ 
నద్దిరా ! బలిపుత్రు నంతవాని 
నగరం (బ వేళించి నడు మేడలోపల. 
దగు నుపాకన్యక దాను గూడి 
తనకులంబునకు నెంతయు నిండదంగావీంచె 
నదిగాక భయ లేశ మైన లేక 
నను నడ్డసేయ కింతయు నున్న చెల్వెంచ 
నింత సాహనవంతులేరి జగతి 


గీ ననుచుం బల్కుుచుం గంట గంపతిశయిల 6 
య 


క 


బుజ్జి మెంల”గెడు దనుజులం భారం జూచి 
మరు మొసాొధనంబులు మెటయం బూని 
యమ్మహోబలుం బట్టి తెం డనుచు. బల్కె, 62 


దనుజాధీశుని పంఫున 

దనుజులు వివిధాయుధములు. చాలిచి వెళ నీ 

మనుజుని బట్టుండు పొడువుం 

డనుచుకా వారిప్మాతుం జేర నరిగిరి కినుక, 68 


Meroe. టైళ్యబలముల. జూచి యువ కలంగయగా ననిరుద్ధుండు 


1 వః 


అరి, 


ఖు, 


వ, 





తృతీయాశ్వాసము el 


ఘునముగ నార్పు లుప్పతిలం గై దువలుకా రుళిపించి వచ్చునా 
దనుజులం జూచి డెందమునం దద్దయు భీతిలి యీదురాత కుల్‌ 
త నపతి నేమిసేతురొ ! యుద్మగత నంచును జింతః జెందు జ 
వ్వనిం గని మందహానమున వారిజనాభుని పౌతుం డిట్లనె౯, 64 


పంత వెలింపనెఅె” యిపు డేం గలుగంగ నము_స్తదై త్యు లుకా 
బంతము లాడుచు౯ నడవ బౌణు(డు వచ్చిన సంగరంబునక్‌ 
(దుంతు జయంబుం జేకొనుదు దోర్చల మొప్ప సీక్లు నిప్పుడే 
సంతసయొప్పం జేయుదును సారనలోచన ! నీవె చూడంగకొా 65 


అనుచు దగ బల్కీ యంకుశావావలినిం గినియు 

గంధక8లీల వెన లేచి కంతుసుతుండు 

భయముచేతను వారించు పడ.తిమోరి 

వీశ దైత్యుల మార్కొ.నె వికమమున, G6 


* ఆనమయం౦బున బౌణపు(కతీయగు నుపాకన్య మనంబున ఘనం 


బుగా భయంబు6 జెంది తనసమోపంబుననున్న చిత శేఖంజూచి 
వ(జపాణికై నం "జీరిచూండలగహాడసని యాభాణాసుకుని బలంబుల 
కెదిరి యయోయనిరుద్దుం జెట్లు ? జయంబుం జేకొను నని యడిగిన 
నుషకు జ త్ర రేఖ యిట్లనియె, 


అనిరుద్ధుని లా వెబుంగక 


వనితా! మదిలోన నిట్లు వగవంగ నేలా ? 
దనుజుల నందజు నిష్పుజె 
యనిమొన నిదె గెల్పివచ్చు ననహాయుం డై, 67 


1. డిట్లనుక, 


ర్ట్రీ 


పెషూసది ణయము 


ఉ. అత్తరిం జిత్రరేఖ సమరాభిని వేశ భటాళిం జూచి తాం 
జి త్తములో నిలింపముని కేఖరునిక్‌ దలంపంగ నామునీం 
(దో _త్తము. డంతరిక్షమున నొయ్యన నచ్చటిశేగి నిల్చి యో 
చి త్త్సజపుత ! పీకు జయసిద్ధి ఘటించు నటంచు. బల్క్‌ నక, 68 


వ్‌; తద్వాకస్థంబు లాకర్టించి బాల నంతోష.ంచి యాయనిఠుద్ధుండు 
నవ్వుచు దానవులం గని రోపభీపణుండగుచు సింహనా దంబు 
గావించి సౌధంబు డిగి రాయగా జూచి కొందు దైత్యులు క్ర్రాం 
వీకలై చని రయ్యవసరంబున, 


మో అనిదద్ధని పరాకచుమునకుం దాళ లేక దైత్యులు బాణా 
సువనికడకుం జేవట == 


క, కరియూధం౦బులం గనుంగొాన 
హారి యుద్ధతిమి+ర వచ్చు నా(గహ నుమురళ్‌ 
హరిప్మాతుం జా వేళ నె 
యరలకా గని నింవానాద మలరళ్‌ చేసెకా, 69 


, ఆఅమురాంతీక పాతు డంతఃపురద్యార 
పరిఘంబు6 గైకొని బలముమోర 
శాశాశీమాశల వీకతో నొవ్పీంప 
చానవుల్‌ ముగుడ నుద్ధతివహించి 
పరశుముద్గరగదడా_ప్రానపట్టినముఖ్య 
వివిధాయుధంబులు వేగం బరపీ 
రన్ను నొప్పించినం దగ సర్వఘ కామం 
' ఉగుటను జలియింప కపుడు సొరిది 


శతా 


గీ, (బళయజలదంబు గర్జించుపగీది నార్సి 
సగటిమారాండబింబంబుభాతి మిగుల 
వేడి? జూపుచు. బరిఘంబు విసరి విసరి 
దనుజబలముల. 'బెక్క.ం[డ ధరణి. గూల్చెః 


మ, ఘనసంఘుంబు [పచండవాతమున వేగ నిచ్చు చందంబునకా 
భునదంభోళికకోరఫూోరపరిఘాఘాతంబున౯ నొచ్చి యా 
దనుజానీకము బార నెంట జని యుత్పాహంబు శెట్టింప న 
య్యానిరుద్ధుం డటం బోకు పోకుండు నిలుండంచుకా వినక 


98 


70 


బల్కు_చుక్‌ 71 


క, అలఘుపరా[కమనిధియగు 
వలరాయని సుతుని జూచి పలువురు వేడ్క_క్‌ 
భలిభలి ! యనుచును బొగడుచుం 
గలహాశనమొని యపుడు గంతులు వై చె౯, 


క, పాతశేషులైన దానవు 
అతీనిష్టుర లేజుండై న యనిరుద్దునము 
దతిం జూచి నిల్వనోపక 
యతిరయమున వాణుకడకు నరిగిరి భీతికొ, 


వ, అంత, 


శ లే ఇల్‌ 
ఎఎం బాణుం డంత క్‌ తుండ పన్న గా(స్త్రుములచే ననిరుద్ధుని 


బంధించుట $= 


వీ, (పజ్వరి ల్లెడు హోవమపావకువై పడి 
బాణుడు కోప పసంభర6తుం డగుచు 
దనమం।తి యెదుట నుంచిన శతేరిమై నెక్కి. 
ఖడ్గంబుం (దిప్పుచు గగనవఏీథిం 


2 


78 


ఉషపహాపరి ణయ ను 


బరశళుపట్టినళూల పాశ ముద్దర కుంత 
చ్మక కార్ముక ముఖ్య సాధ నములం 
గరముల వేయిని గరముం జెన్ను వహించి 
వ కధ్వజంబులసాటిం బూన 


గీ. విలుగుణధ్వనిం గావించి వకమించి 
యట్టహానంబు సేయుచు నతికథోర 
బాణవర్థ ౦బు6 గురియుచు భావభవుని 
తనయు మార్చని భుజబలోద(గుం డగుచు, 74 


క, నిలునిలు మనుచును గన్నుల 
బలుశెంపొదవంగ వాండిపలుకులు( బలుక కొ 
'దెలియ6గ విని యని రుద్ధుండు 
కలగక బలిసుతుని మోము. గనుంగోని నవ్య, 75 


చ, బలువగకిన్క-చే వెలయ భానునికై వడి మోరి లేరివై 
విలనిలు బాణుం జూచి భయవిహ్యూలమొ యుష మేడలోపలక్షొ 
జెలువునిం జూచుచుండె నిక సేయుదు నేమని మూఢచిత్తమొ 
తలంకుచుం జిత శేఖయును దద్దయు. జింతిలుచుండె నత్తరి౯,76 


సీ, కింకిణీరవములపొంకమై ర(తన)ంపు 
బర దు మొక్కె.ంబులమురువుం బూని 
వివిధశస్తాస్రుముల్‌ వెలయ నొప్పువహించు 
నరదంబుపై నెక్కి. యనికింబేర్చి 
కరసవానంబువే గడు! 'దేజరిల్లుచు 
నటవచ్చి నిల్చి చాణాసుళుండు 
'సిలవంకగురుతుల నీటు గాంచినచానిం 
గలితాంగరాగుండ్లై చెలపవాన్తి 


తృతీయాశ్వాసము రక 


గీ, వాలుం బలకోయు ధరియించి వజులువానిం 
చాదగంచారమున నుర్విం (బబలువాని 
నఖిలభువనై కపీర నయ్యదుకుమూరు. 
గాంచి కోపించి బొమముడి కదుర నపుడు. 77 


క, వివిధాయుధరహీతుండును 
గవచవిహీనుండు వీని గంటిరె మోరల్‌ 
జవమలర( బట్టి తెండని 
యవిరళగతి దనుదభటుల నాజ్ఞావీం చెళ్‌. 78 


స్కీ (పళయకాలమునాటి పటు మేఘబ్బందంబు 

లాదిత్యు. గప్పిన యందమలర 

ఖరదూపణాది రాతుననాథయూథంబు 
లారాము పె వచ్చు హరఠవుదోయణు 

రహిశెక్కుు వై ద్యజ రాసంధముఖ్యులు 
(శీకృష్ణుం బొదివిన చెలువ్రమెజటయ 

గో[గహణంబునం గురుబలం బెల్లను 
గాండీవ్‌. గప్పిన (క్రమముమోర 


గీ నపుడు దై తేయు లాగహవ్య(గు లగుచు 
బహుపిధాయుధథ హా స్తులె (పబలీ మిగుల 
గారుచిచ్చును మిడుతలు గపిసినట్లు 
శూరం ననిరుద్ధునిం జుట్టుకొనిరి, 79 


మః, అనిదుద్ధుండును రోష భీవ.ణత రాహంకారహుంకారుండై 
దనుజానీకము: 'జేరిచూచి నగుచు౯ దర్చంబుమిరకా గడుక్‌ 
దునియల్‌ గాం బడ(వేయ నద్దనుజులకా దుర్యారఖగ్ల్గంబు చే 
ననికి౯ జాలక పారి రందబును పోపహోకారముల్‌ మిరంగళా,80 





96 


వ, 


క 


ఉషపహపాోపరిణయమను 


ఇప్విధంబున విజపునం బారి మబజుంగం జొచ్చిన నిశాచరుల 
నూబడించి బాణుండు తనయరదంబు నమ్ముఖంబు సేయించి, 


తన వేయికరంబులచే _ 

వినుతిగ ధరియించినట్టి వివిధాయుధముల్‌ 

గనుంగొనల6 గెంపు నింపుచు 

ననిరుద్ధునిమిాంద వైచె న్మాగహ మొడవక్‌, 81 


ఈరీతి బొణుం జేసిన 
భూరిశరంబులను “గేడెమున చేర్చొదవళా 


వారింపుచు ననిమొన నా 
కూరుండు విలసిళ్లై నుదయసూత్యనిభంగిల౯ా, 82 


గంధగజమును బరికించి కాననమున 
సరకుగొననట్టి సింహంబుకరణి మటియు 

శేశమైనను దై త్యేంద్రు లెక్కగొనక 

నమరముఖమునం బొల్బె నాశె "ర్యధనుండు, 88 


శి బట్టు నిలిచిన. 


. బవాణు. డంత నిశాత వాణజాలంబుల 


గరులంటగా చేసి గ్యాత్రసీను 
నుర్శముల్‌ నొవ్పీంప మగటిమి చెడక యా 
యనిరుద్ధం జా(గహ వ్యగుం డగుచు 
నిఖలాంగకంబులు నెత్తుట బ్‌ త్తిల్ల ( 
గావించి ఏశిఖనంఘముల కోర్చి 
యసు రేం్యదుతేరుపైై కరుగ నారణకోవి 
ధురిడు ఖడ్గంబుల( దోవరముల 


క్ర 


క 


తృతీయాశ్వానము 


సునిశితములై న ముద్దరళూల చక 
పరశుపట్టినముఖఘున ప్రవారణముల 
నిఖలజగములు కంవీంస నిగుడం జేసి 

మించి (సద్యుమ్నుతనయుని ముంచె మజీయు, 


చాణుం డీరీతి నొప్పింప బాణతతులం 

గలంగ కాతండు తనచేలిఖడ్డమునను 

వానిరథ కూజ కము. (దుంచి పూనిశలర 
హయములను [దుంచి 'బెఫ్టేన్చె నతిశయమున, 


ఈరీతి ఏ[కమంబున 

మారిన యనిరుద్ధు. జూచి మేల్లే లను చుక 
భూరిముదంబునం బొగడుచు 

నారదుం డట నిల్చి నింగి నాట్యము జేసె, 


నంతయు గినుకను బౌణుండు 
సంతముమిరంగ వివిధ బాణంబులజే. 
గంతునికొడుకును ననిలో 

నంతర్జితుంజేయ దనుజు లార్చిరి 'పెలుచళా, 


అనిరుద్దుం డవియెల్ల నడిదంబుచేం (దుంచి 
"కోపించి తన్ను మారొ-న్న వాండు 

కాలదండమురీలిం గాలాగ్ని కై వడి 

మిక్కిలి. దీ|వ్రమా నొక్యశ క్తి 
జగములు కల(ంగంగ జ్యూలలు నిం!ీడంగ 

ఘంటలు (మోయంగం గాంలి చలం 
(బద్యున్నునందన్నుపై . (బయోగంచిన 

నలశ క్రియే పూని యాఘనుండు 





le నిడుంగ, 
1 


97 


84 


రి 


86 


87 


ల 98 ఉపాపరిణయము 
గీ, బలితనూభవుమోందను భయదముగను 
వడి (బయోగింప నది నచ్చి వానిరొ మ్మ 
భూరిజవమున భేదించి భూమి! బ్‌చ్చె 
నపుడు "దేవత లార్చిరి యంబరమున, 88 


న, అయ్యవసరంబున రణంబున మూర్చాగతుండై నతరి చాణుని( 
జూచి కుం భౌండిట్టనియె, 


ఉ, ఓ యసుశేం[ద! వీని నని నోర్వంగ నీకు నశక్య మాజగ 
"'దేయపర్శాకము౦ండు రణశేళివిశారదు- డట్టుగావ్రున౯ా 
౧ య 
ధీయుతమూ ర్రివై యిపుడు తీ వరణం౦బటు గట్ట పెట్టి సీ 
మొయను నొంచి వీని నిట ముము ను నిన్నును గావంగాం దగు౯, 


గీ, అనుచు. గుంథాండు. డాడిన నసురనిభుండు 
తెలివియ కొని ఘనకోపదీవుం డగుచు 
మించి గరుడుండు పామును (ద్రుంచుకరణి 
వీని ఖండింతు ననుచును బూని పలికి, 90 


క, హారులును గేతువు సారదధ్ధి 
యరదంబును సూడ భాణుం డంత Eu తుండ 
యరిగిన యావనాొరీనునుమ(డు 
నెరవక నలుదిశల వాని వెదకుచు నుండె౯. 91 


సీ బలిప్కుతుం డప్పుడు బలుమాయ చేతను 
దను గానరాకుండ ధరణి నిల్పి 
యనిరుద్ధు నయ్యెడ నతిఘోరతరముతా 
సన్న గా(స్రుం దుం చేశ 
నె (ఫ్ర బులబ ద్గ్‌ (బన్ని 


తృతీయాశ్వాసము ర్ట 


తన శేశుదండంబు: దనర నానుకనిల్సి 
పరుషువాక్యంబులుం బలికి మిగుల 

మనమున గోపంబు (మలయుచు నుండం)గం 
గుంభాండు. బూచి యీకులవిదూరుం 


గీ శగొదవ యొన్నండు లేని యీ కులమునకును 
నిందం చెచ్చిన ఏనిని నీను వేగ 
యింపుమోరంగ నిపుడె హింసింపు మనిన 
నసురవిభుం జూచి మంతీ యిట్లనియె మగుడ, రి 


అజం బాగణాసురుం డనిరుద్ధుని జంప నాజ్ఞవీంపంగాం గుంభాం 
డు౦డు వారించుట = 


ఉ, ఓరజనీచరేం[ద ! హిత మొక్కటిం జెప్పెదం జిత్తగింపు మే 
తీడన ? నచ్చె వ డిటకు. చేరువ నెవ్వరు ? తోడి తెచ్చి రే 
యూరు ? కులంబు ? వీని కని యోర్స నురంగ వివేక శాలివై 
యాగసి పి టక్‌ దగు నుద్యగతరంబుగ6 డెంపుసేయం౫కా,. 98 


స్కీ శకున కెనమైన శౌర్యంబుగలవాయడు 
ఘనభుజూబలముచేం దనరువాండు 
నిఖల్యాస్త్రుములయందు నేర్పుంగల్లినవాండు 
భానులేజంబుచేం బరణసపవా(డు 
కమనసీయశృంగారగరిముం జెన్నగువాండు 
నలరువిల్తునిరీతి నలరువాండు 
రాజలతుణములరమణ6 గాంచినవాండు 
చిన్ని. పాయంబున. జెలపవా(డు 


1. కొదవ యెన్నడును లేని కుల్లమునకున్ల, 


100 ఉపొపరిణయము 


గీ, బవరమునంచేరి బేవదానవులకై న 
గెలువరానట్టి మగజటిమిం గలుగువాండు 
కరనహ్మస్తంబుగల నిన్ను కలన నోరి 
వరబలోన్న తి జెలువొందువాండు వీడు, 94 


వ 


వీవంవిధగుణగరిష్టుండై న యీఫుదష(కేస్టుండు మాన్య యగు 
నికన్య గంధర్యవివాహంబున వరియించె గావున బూజార్హండు 
గాని వధాథ ండుగా(డని వినయంబు నయంబు [వీయంబు 
మోరంగా బల్కు. కుంభాండు వాక్యంబు లంగీకరించి(పొశ) నమే 
తునిగా ననిరుద్ధుం గావలి బెట్టించి మం[తియుం డానును బాణుడు 
నిజనివానంబునకుం జనియె నంత, 


స్మ అనికుద్ధుండు దుఃఖతయగు నుషోకన్యను నమాశ్యాగపట చి 
దుర్గా_స్తవమున గతబంధనుండగట == 
క, నారదచోదితుం డగుచును 
వారిజనయనుండు వచ్చు వాలాయము నీ 
(కూఠుని( (దుంచు నటంచు ను 
దారతం (బ్రద్యుమ్న సుతుడు తలంచుచు నుంజక౯, 95 


ఉం సన్న గపాళ బద్ధుండగు 'వొాణవిభుక బరికించి గాటహా 
విన్నదనంబునక మొగము వేంకున చందునిరీతి నొప్పంగాం 
గన్నుల బావృపూరములు గబ్బి చనుంగవమోాద జూజలాం 
గన్నియ నెమ్మనంబు కలలా గడు జింత వహీంచె న_త్తరి౯,96 


న, ఇట్లు దుఃఖతయగు నుప జూచ్చి యనిరుద్ధుం డిట్లనియె, 


తృతీయా శ్వానము 101 


ఉ కన్నియ ! దైన్య మొందకుము క(మక రాంచితశంఖచ[కుం డా 
వెన్నుండు వచ్చు నాకొబకు వేగమె దైత్యుల (ద్రుంచు సాజిలో 
నిన్నును నన్ను దోడ్కొనుచు నెమ్మిని చ్వారకంజేరుం గమ్మురళా 
జెన్నువహింపగా మనకు జేకురు భాగ్యము లెల్ల కాలము౯, 97 


క, అని వనిత నూణడింపుచు 
ఘనమగు దుశ్హా సనమున గతపన్న గబం 
ధను డగుచు నతిముదంబున 
ననిరుద్ధుం డుండె దనుజునంతీపురమున౯్‌, 98 


క, నారదు6 డావృ త్తాంతను 
వారిజనాభునకుం 'దెల్పువాండై నింగికా 
భూరిజవంబున మోూరుచు 
దాషరవతీపురికి నేగ వాంఛ దలిర్చ౯, 09 


. వ ఖ్‌ 
=! చ్వారకాపురమున - (స్ర్రీలనిరుద్ధుని మేల్కొ-ల్పంజనుట ; 
అంతఃపుర స్రీ లనిరుద్ధుని గాన కెళ్లెడల వెదకి తుదకు 
శ్రీకృమ్ణున కెజుకపణుచుట |. 


న, అంత. 


స్కీ అడణోదయంబున వారిప్మతు మేల్కొల్ప 

నెప్పటి[కమమున నిందుముఖులు 

పడకయింటికి వచ్చి బాగుగా సెంతయు6 
దంబురల్‌ సుతింగూర్చి తనరు వేడ్క- 

“జీవగాంధారియు జేశాతీ మలవారి 
గుండ(క్రియ లలిత గుజ్జరియును 

ముదలుగా( గలయట్టి యుదయ రాగంబులు 
వినుతింపం గొందణు వింతవగల 


109 ఉపోపరిణయము 
న్నీ, నద్దమును శ్నీరకుంభంబు లలడనడలు 
కామభేనువు మున్నుగాం గల్లుభవ్య 
వస్తువులతోడ శోభనవాద్యములును 
బూని కాచిరి కొంద అంభోజముఖులు 100 


సీ పడకింటిలోపలం బవళించి యున్న ట్టి 

కాంతలు మేల్కాంచి కంతుతనయు( 

డీలేయి యిక్కడ 'నెలమితోం (గీడించి 
మనల వంచించి యుమగువకడకొ 

చని దొనితోం గూడి సంతోషమమరంగ 
బడలిక నెమ్మేనం బొడమ నిపుడు 

నాళొర ! యుదయ మైనదియును నెజుంగక 
యూరక నిదురింపుచున్న వాండొ ! 


గీ, పురిని గల వారయువతులపొందు. గోరి 
- మదనశేళికి నలయుచు నిదురంబోయి 
తెల్ల వారినకత మున నుల్ల మునను 
సిగ్గుపడి రాకయున్నాండొ ! ఇలువలార | 101 


విచ్చలవిడి గొల్ల చెలుల వేడుకమోరళ౯" 
దచ్చనలం గూడి జుణి గడు 


నచ్చుతునకు మనువు డనిన నడుగంగ నేలా, 102 


క అని యనిరుద్ధుని నింతులు 


నునమున నెన్ను చును మిగుల మమతలు హెొచ్చళ౯ 
నసితలయిండ్లను వెదక 


ననంబోండులం బంపి రపుడు నవ్వుచు నంతకొ, 108 


తృతీయాశ్వాసము 108 


క, ఇల్లిల్లు వెదకి యప్పుడె 
తెల్ల మిగా6 దెలిసీవచ్చి తెజవలు తెలపకా 
గొలల నెగడిక తెల 
య ళా —చి 
వల్లభు జెచ్చోట నున్న వాడని తెలియక, 104 


వ, దిగ్గన వచ్చి యెగ్గ డిక_ల్రేయలు బద్ధాంజలుల్రై యయ్యానిరుద్ధుని 
కులనతులతో నిట్లనిరి. 


ఉ, ఇంతులు గాల్వం జుట్ల దొర యిక్క-డనే కొలువుండం గంటి మే 
మంతిపురంబు దాంటి విభుం డవ్వలి శేగలగంల గాన మేమియుకా 
వింతగు చిక్కుబీగములు వేసినయట్లనె యున్న విప్పుడు 
గంతునిపట్టి యిట్లదుగం గారణ మేమియొ ! సోద్య మయ్యెడి౯, 


వ, అనీ ముందలించిన నయ్యిందునదనలు తవులో6 దా మిట్లనిరి, 


సీ, కాళితో రమణుండు భౌమ ! రమ్మని పిల్సి 

విళులుం గొప్పున జాకి వింతగా 

దమితోడ నాథుండు తరుణి ! రమ్మని వీల్చి 
వుక్కి-టివిడె విచ్చి బుజ్జగించి 

ర్యలమిమోరయంగ బతి యొలనాగ ! రముని 
తిలకంబు దిద్దెను దీధగాలC 

(చేమతోం జెలువుండు బెత్తరి ! రమ్మని 
కౌగిట? జేర్చెను గారవించి 


గ్‌ యూరి! రమ్మని "నేం బిల్య నొణపుమోూర 
బలికె సేబా సనుచు మెచ్చి బాగుమోర 
సమరతుల నన్ను చేలించి సరసమమర 
సురటి వేతను వినశెను సుదతులార ! 106 


104 ఉషాపరిణయ ము 


క, నవ్వులకును మనతో డను 
బువ్వులవిలుకాని సుతుండు పొంకముగాల౯ 
దన్ర్వల డాగలబోలును 
జవ్వనిరో ! 'వెదుకుడాము సరనత ననుచు౯ 107 


సీ మేలుగా. గనుపట్టు శేళీగ్ళహాంబులు 

గొప్పులె. మించిన యుప్పరిగెలు! 

జెలువంబు నూరిన శృంగారవనముల 
నింపైన పూంబొదరిండ్రయందు 

నవరత్న విఠచితనాఆక శాలల 
సావర్షమయములా సజ్జలందు 

సనెలమిం (గీడించు నింతుల యిండ్ల(యందు,ను 
మెచ్చంగ (దగు మేలుమి ద్దెలందు 


గీ, వెలందు లంధటు గుంపు'లై వెదకి వెదకి 
కంతు తనయుని గానక కళవళమున 
నచ్చెరువు+ జెందుచును జాల నాత్ర ట్రలోనం 
బలికి రిట్లని యెంతయు భావమలర, 109 


చ, మునుపును శంబరాసురు(డు ముచ్చుతనంబునం బంచజాణునిక్‌ 
గాని తనయింటి శేగె నని శొత్తలుగా వినుచుందు మిట్టిచో 
ననిమొన నోర్వంజూలమిని య చ్చెరువొందంగ నెన్వ్సంచేనియుకా 
మనసిజసూను నెత్తుకొని మాధవునిక్‌ గనగుండ జాంగెనో | 109 


న, అని యింతులెల్ల యోజన సేయుచు డగ్గజనున్న హాగ్గడి 
క_ర్తియలల్‌ోో సిట్లనిరి, 


క్‌, 


నః 


ల్‌ 


వాం 


తృ తీయా శాన ము 105 
హరితోడుత నీకార్యము 
నరగున నిందజును డెల్సి నంతనమమరళ 


వరునికా దోడ్కొని రమ్మని 
గరితలకును (మొక్కి. వారు కదలిరి వేగ, 110 


అంత, 


కవములంబులు వికసిం చెను 

గములాప్తుం డుదయమయ్యె గౌరవ మొప్పకా 

గములాశు ! మేలుకొను మని 

కోమలముఖులు మేలుకొలుసః గడువేడుకత్‌ోకా, 111 


హరియప్ల “మేల్కా-ంచి యద్దంబు. బున్రులు 
కపిలభేనును వీ.రకలశములను 
వ్మిపయుగ్భంబును "వేడుక వీకీంచి 
నిత్యకృత్యము. దీర్చి నేమమమర6 
బసిండికంబంబుల భాసిల్లుచున్న టి 
కొొలువుకూటంబునం గొనురుమూరం 
జెలరడు నవరత్న సింస్మోననంబునC 
గొలువున్నసమయంబు. జెలులు దెలిసీ 


విన్నవింపలో6 బదియాటు వేలు నతులు 

నల్ల రుక్టీణి మొంద లై న యష్టమహిషు 

"లెలమిమోరంలగ శ్రీకృన్లుం గొలువ నపుడు 

వచ్చి రచటికి. దమతమ వై భవముల, 112 


న్‌, అంతం 


106 ఉపాపరిణయము 
వీ అలదుక్టిణీ దేవి యందంబు కనుపట్ట 

నిలుపుటద్దముం బమ్షై నేద్పు మెజయ 

భామినీముణి నత్యభాను సిగ నమర్శి 
బురు(సార్ఫుమాల్‌ గై. బొంకముగను 

జాంబవతీనతి జూతీక స్తురిచేతం 
దిలకంబు దిరైను దీరుగాల 

మిత విందాకాంత మేలై నచౌకట్లు 
వీనుల గీలించె వింతగా 


గీ, గంఠమున భ (ద నిలిపను గంఠనరులు 
నురమున సుదంత కౌస్తుభ మొప్ప నుంచెం 
జనవున. గళిందకన్య చేసరు లమ'్చె 
బవిళుదుపెంజెంబు లవణ పేర్టిం బె, 118 


వ, మజీయును, 


సీ, పొలుఫుమోరినయట్లి బుదసాహిజూరును 
దొయ్యలి యుక్క- తే తొడగని చ్చెం 
బసిండ్మివాంత చెజంగు మిసీమిగల్లీన దట్టిం 
దరుణి యొక్కత మర్చె హారువుగాంగ 
రంగుమోరినయట్ట బంగాతుదుస్పటిం 
బడంతి యొక్క_ తె క్రై బాగుమెబియ( 
బంచరత్నంబుల భాసురంబగు వంకి 
సుదతి యొక్క తె చెక్కె. సాగసుమిరం 


గీ జేరి యడపంబుం గను జెలున యొకతె 
కడలి కాళంజిం బూనెను గాంత యొకతె 
సురంటిచేతను విసరెను సుదతి యొకతె 
వెలయ ఏింజానమురము: బూనె వెలంది యొకతె, 114 


తృతీయా శ్యాన ము 107 
క, చెలు లంద తేీట్లు గల 
మలయా క ేణువులనడిమి మ శ్తేభ మనళొ 


'జెలువొంబెడు గోపాలకు 
'నెలమి౯్‌ ఏఖ్నీంచి (మొక్కి. పార్ట డిక ల్పెల్‌ , 115 


క. చనవరులగు గరితలతో 
ననిరుద్ధుని గాన మనుచు నక్క_ఆమోారకా 
వినయంబుతోడం 'దెల్సీన 
వనజాకున కెబుకసేయ చారలు నంతకొ, 116 


వ 


మందస్నితసుందర వదనారవిందొండై. నోవిందుండును, 


క, ఏలా మిోకీచూజన 
వాలాయముగాలం బంచబాణునిసుతు జే 
నలీలనై నం 'దెచ్చెద 
చాలికలకు. దెలుప డనుచుం బనిచెకా వారిక్‌. 117 


అనాలా! (శ్రీకృష్ణుం డాస్థానమును జేరి నకబ పరివారములను రప్పించి 
యనిరుద్ధుండు కానరాకుండుటను దెల్పుట === 


వ. కృవ్విధంబున హౌగ్షడిక క్రియలకు నానలిచ్చి యగ్గజరాజవర 
దుండు దగ్గ అను నున్న యన్నగారులళ జూచి డారకునిం “జీవం 
'దెమ్మునుండసి పనిచిన యనంతరంబ, 


ఉ. సారథి లేరుం దెచ్చె నని సారనశనేేతులు విన్నవింప నొ 
నీరఠజనాభుః డొద్దితరుణీతతి హెచ్చరి కంచుం ెల్పంగా 
మేరువుకై వడిళా దిశల మిక్కిలి గాంతులు నించి మించు న 
త్తే రవు జెక్కివచ్చె నతిత్మీవగతి౯ నభం జేర వేదడుకణా 116 


108 ఉషపాపరిణయము 


వ. పవ్విధంబున సుధర్మాస్థానంబునకుక వచ్చి యచ్యుతుండు 
అచ్చట! గొలు విచ్చి కార్చండి దండనుండు నవనరంబుల 
బంధుపరిజనంబుల మంతివరుల గుటీదొరల రప్పించుండని 
యానతిచ్చిన, 


క, అవనరమువార లప్పుడె 
జనమున జని దొరలకెల్ల నరగునం దెల్పక౯ా 
నవరణలు మెజియ వచ్చిరి 
నవిరళగతి నుుగ సేనుండాడిగ నభకు౯. 119 


వ, మజియును, 


సీ, తనయు. దేకార్యంబు( దలంచినాంయో ! యని 

వసు బేవుం డటవచ్చె వాంఛమిర 

ననుజుం జెవ్వని గల్య నాత్మ నెంచెనొ ! యని 
నీలాంబరఠు(డు వచ్చె నెమ్మి మెజయ 

నని గశైనో ! తమయన్నకు నని యెంచి 
సాత్యకి వచ్చెను సరభసముగ 

నయ్యా వీల్సించిన యవసరం కేమని ? 
(పద్యుమ్నుండును వచ్చె బలము కొలువ 


గీ, మటీయు నుద్ధవముఖులై న నుంత్రివరులు 
పరం గృతవర్శు మొదలై న బంధునులును 
నల్ల య[కూరుండాదిగా నా_ప్పజనులు 
నచ్చి రాకెరినభం జేర వరుసగాంగ, 120 


కః 


ee 


వచ్చినవారికి నప్పుడె 

యచ్యుతుం డెదురేగి మిగుల నందముగాంగళ 

మచ్చిక6 దండడికీ నన్నకు 

ముచ్చట మోారంగ (మొక్కి. మోదమువెలయళ౯ా, 121 


: వసుచేవ(పముఖుల నల 


వీళశవివాలోచను(డు హేమవీఠంబుల పై . 
బొనలగంగ నిల్పుచు మది కిం 
పెనగంగా వారిం జూచి యిట్లని వల్కెకా, 122 


. వింత యొకటి చేడు వినరయ్య దొరలార | 


యరయ నిన్నటినేయి యంతిపురము 
బీగము[దలునై న వీదపను నిదురించు 
ననిరుద్ధుం గానమం చతివ లనిరి 
యిది యేమిహేతువో ? యిందజు ఊయోాజించి 
తెలియయబుల్ము... డటన్న. "జీటగాంగ 
విని వారు మిక్కిలి విస్గయంబండు చు 
ముందు దోంచక శౌరిమోము. జూచి 


నీ జగతి నర్వంబుం 'దెలిసిన సాషమివీవ 


క్‌ 


నీకు. ఉలియసిదేమి ? యూ జోకములను 
మమ్ము నడుగంగ 'నేలయ్య ? వాదన జనక |! 
"తెలియ మోరలె యిఫు డానతీయవలయు, 128 


అనిన విని క పటనాటకనూ. తభారుండై న శౌరి సర్వంబునుం 
జలిసియు బెలియనివానీచందంబున  డెందంబున యోజన 
సేయుచున్న సమయంబున, 


110 ఉపోపరిణయము 


=! నారదుండు (శ్రీకృష్ణుని! ననిరుద్ధుని వృత్తాంతమును బాణా 


జ్‌, తెల్ల నిమేనిపై నలరు తేజము దిక్కుల బిక్కాటిల్లలా 
గొల్ల లయేలికై_ న వారి గోరిక. బాడుచు వీచె మోటుచు౯ొ 
బల్లీదు(డై చరించు నల బౌణునీ గర్వ ముణంచ నెంచి తా 
మెల్ల నె నారదుం డపుడు మేదినికి౯ దిగివచ్చె వేడుకల, 124 


క, ఇల కిటువలె దిగివచ్చిన 
కలహాళ నమాంనిపొదక్రములంబులకుకా 
వలగొని (మొక్కు.చు శేెరియుః 
జెలువగుసద్భ కిం బూజసేయుచు మిగుల, 185 


సీ, మానీం[ దుం దోజ్బెచ్చి నుణివీళమున నుంచి 
యతని యనుజ్ఞి చే నప్పుడు హారియు 

పీంహోననంబునం బెలలసచు. గూర్చుండి 
కుళలంబు లడిగినం గోర్కిమిర 

భర మొ రవతరించి ధర 06 బోవీంప 
సర్వంబు కుశలంబె స్వామి ! యనిన 

దాపసో త్తమునకుం దనర నంజలి సేసి 
యనిరుద్ధువృ త్తాంత మడుగ నితండు 


గీ పరం (బ్రహస్టీండముల నెల్ల కాగుమిోర 
గర్భమున నుంచుకొన్నట్టి ఫఘనుండ సౌర! 
యిట్టి వృత్తాంత మేమియు నెటు(గనట్టు 
లడిగెదవు నీ వెజుంగని యద్దియుః గల్లదై! 126 


లృతీయాశ్వానము 111 


. బలితనూభవుండగు చాణాసువనిపు తి 


కలలోన యనిరుద్ధుం గలసి వేడ్క 
జిత్రనేఖను జూచి చెలువునిం డెమ్మన్న 
నళినాశ్షీ మాయచే నగరు జొచ్చి 
యనిరుద్ధుం దోడ్కొని యప్పురంబున కేగి 
ముల యుషతోం గూర్చినట్టి వార్త 
బాణాసుఠు(డు విని బలములతో వచ్చి 
పన్నగా(స్ర్రుంబుల బదిలముగను 


* బంచబాణునిత నయుని బద్ధు( చేసి 


బయలు బేటకయు౦డ. గల (బబలునైన 
యట్టి దనుజాలం గావలిం 'బెట్టినా/డు 
మనువు నిటు దోడి తెమ్ము కీముహిమ మెజయి, 127 


బలభ[దు. డప్పుడు పంతంబు లాడుచు 
ముసలంబు. (దిప్పెను ముక్క_లమున 
సమరంబులో దైత్యు నమయంజేయుదు నంచు 
సాత్యకి లేచెను సం్యభనుమున౦ 
బట్టనిం జెజపట్టు [(పబలుండొా దానవు 
బట్ట తెచ్చెద నచ బంచళఠుండు 
దాణునిలహా లెద బాణాగ్ని చే నని 
సాంబుండు పలికెను సావాసమున 


మజియుం గృతవర్శ మొదలై న మనుజపతులు 

శోణితవురంబునను గల్లు ళూరవరులం 

జెండుబెండాడి మిక్కిలి. జేవమెణయ 

నల్ల యని రుద్ధుం దో రెళ్ళు మనుచు బల్కా, rT: 


112 


౨౫ 


క, 


ఉపూపరిణయమను 


* పీరలాపము లాటెడు 


వారల వారించి యపుడు వసుచేవసుతు౯ా 
జేర రమ్మని (పేమను 
నొరదుం డిట్లనుచుం బర్కె_ నై పుణిమూరళ్‌, 129 


ముల్లోక ములు మెచ్చ ముక్కంటి చేతను 
వరములు గ కొన్న వరబలుండు 
"వేయికరంబుల వివిధాయుధంబులు 
ధరియించి యనిసేయు ఛై ర్యశాలి 
"దేపేందముఖులె న దిక్సాలకుల నెల్ల 
శణమాతమున గెల్చు సొహసికుండు 
మాయాబలంబున మగటిమిచేతను 
బగతుల సాధించు బల్లి దుండు 


(పమథగణములతోంహాడ భద్దనంత 

వాండు వాకిటిగొల్ల యె వచ్చికొలువ 

నల్ల శోణితవుర 'మేలునట్టి మేటి 

యమిత శేజోధికుండు బాణాసురుండు, 180 


జగ ములన్ని యు సృజియింప సార (బోవ 

జతురుండవు నీకు నిందు నసాధ్య మేమి 

వీధల కసాధ్యు. డగునె యవ్వీరవరుండు 

నీవె గెలువంగవలయును 'నేన్సమిర, 181 


అని విజయ(ప్రయాణంబునకు శుభముహూ ర్రంబు నిర్ణ యించిన, 


అరుణాబ్ద నొయి కొం శా 
న | 
నిరతాన్న దానపోషీత 


ధరణీస్తురవర్య ! శ్రాశ్యత (శీభుర్యా ! | 182 


తృతీయాశ్వాసము 118 


క, సామాౌత్మృతకనకవనా 
భ్యకు | విపకావనీం|దదారణదమా ! 
అతయకవణావీకుణ 
రఖీతకవిరాజ ! దినకర[పీయ తేజా ! 188 


ధోద్ధతవృ త్తం. 


అంగనావృడయ హోరిసత్కృ సా 
పాంగవీకుణ ! కృ తార్హనద్దుణా | 
థ@ ౧ 
సంగశరాపవ్భాత శాత వౌఘవమా 
తంగ బృందభరిత (శితాంగణా | 184 


(ద్య, ఇది (శీమ్మచాజగోపాలక రుణాక టాతవీవణానుతణప్రవర్ధమాన 
సారసారన్వతధురీణయు విచిిత్రతరప త్రికాశ తలిఖతవాచికార్థావగా 
హన(ప్రవీణయు తత్పితిషత్రికాశతస్వహా_స్తలేఖన్మపళ_స్తకీ ర్హియు 
శృంగారర సతరంగితపదకవిత్వమహనీయమితిస్ఫూ _ర్హియు అతులి 
తాష్ట్రభాపాకని తానర్భంకవమనీపావిశేవశారదయు శాజనీతి 
విద్నావిశారదయు విజయరాఘువమహీ పాలనిరచితక న కాభిసే. 
కయు విద్వత్మ-_విజన_స్తవనీయవివేకయు మన్నారుదానవిలాస 
నామ మహా పబంధని బంభనకృతలకుణయు మవానీయరామా 
యణ భాగవత భారతకథాసం గవాణవి చదతమణయు పనపు తేటి 
వెంకటా దిబహుజన తేహఫలంబును మంగమాంబాగ ర్భశు క్తి 
ముక్తాఫలంబును రంగద్దుణకదంబయు నగు కరగాజన్లు వచన 
రచనాచమతశత్కతింకెన్ను మీరు ఉపాపరిణయంబను మహా[పజం 
భంబునందు( ద్వితీయా శాసనము. 


ప్ర [శీలా జనో పాలాయనమెః $= 


అ 


(శ్రీ రాజగోపాలాయననుః 


ఉనాపరిణయ ము 


(స ద్య కౌ వ్య ము) 
నాకై. 
నతు రా శ్వాసను 
థి 
= (ర్రీకృముడు నపరివారముగా బాణునితో యుద్ధమునకు జనుట జ 


క (శ్రీమహిత రాజగోపక 
పానహిమ(ప్రా స్తప్కుతప్యొత |! జయ లీ 
భాను ! సుగుణాభిరావూ | 
రామాసువుచాప ! విజయరాఘవభూపా | 1 


వ. అనధరింపుము, 


గీ, అపుడు కృష్ణుండు విప్రపుణ్యావాఘోమ 
పూర్వక ముగాంగ+ గదలుచోం బుకయువతులు 
చల్ల కావులుంగల వివల్‌ జల్లి రెలమి 
(మోసె వాద్యము లాశెరీ ముదముంజెంద, 9 


శీ. ఇట్లు బాణజయార్థమై యేగునట్టి 
హారిని గనుంగొని నారదుం డనీయె నిట్టు 
లోయదూద్యవా ! వేగ తొద్ధ కాని దలంప్ర 
తత్నుర మతఃడు నొకముహూ ర్హమునం జేర్చు, 8 


చతుర్ధాశ్వాన ము 115 


క, ఖగకులనాథుండు దక్క_ంగ 
నొగి నేకాదశనహ[సన యోజనములు దా 
మగటిమి జని యతీదుర్ల మ 
మగు కోణపురంబుం 'జేర్చ నన్యుల కునే, శీ 


చ, అన పని కంనమర్లనుఃడు నట్లన నెమ్ముదిలోం దలంచునం 
తన ఏన తొాతనూభవుం డుదారగతిం జనుదెంచి యచ్యుతుం 
గని వినియాననముండయి (గక్కునం భార్భ ౪మునందు నిల్సియ 
య్య్‌నఘునకుం (బమోదముగ నంజలిబంధ ము. జేసి యిట్లు నెక, $ 


సీ, దనుజభంజన ! నన్ను దలంచిన పనియేమి ? 
యానతియిము 2) నెయ్యంబు మార 
భవదీయబలగు ప్తపకువి కే సంబు 
వే నెవ్వనిపురంబు ? వో నడంతు 
మూర చేపట్టిన మేలిమివేం బాంచ 
జన్య చ[కంబులు వార్ష గదలు 


౧ 
ముదలైన యాయుధంబుల దర్పమునకు నా 
దర్పొద్ధతికి నసాధ్యంబు గలదె ! 


గీ యనుటయును శౌరి యాదరాయ _త్తదృష్టి 
నతని వీశీంచి వినుము ఖగాధినాథ |! 
బలితనూభవుండగు బాణుం డలఘుళ క్ర 
గర్వదు ర్వారవీళున తాఖర్వుం డగచు, 6 


గీ కదనమున. గిట్టి తనబలవముదము నెల్ల 
మాయం జేసిన యనిరుద్ధు మాయం చేసీ 
నాగ పాశబద్ధునిగా నొనర్చినా'ండు 
గో 
'తెలియందో' ! కాక భవదీయతీ[వశ క్కి, 7 


116 


ఉపాొాపరిణయము 


క్క, అటు గనుక దూరమగు త 


త్పుటభేదన మిపుడ చేరంబోవలయుట ని 
న్నిటుదల(చీతి ముదియు నము 
డృటుండగు నీవలన గాక పరుదే నగు నే § 


వ. అది యెట్లం పేని, 


శు, పటుజంఘాలభ వద్గ వనరు దురు! (భామ్య నహి యోధ నుక 


జటులాదిత్యగణంబు చే గెలిచి తత్సం పాదిత ౦:ొ యశః 
పటలింబోలు సుధళా హరించి యతుల (పఖ్యాతిచేం డల్లి యు 
త్క_టదాస్యంబును చాయం చేసిన మహాధన్యుండ ఏ వెంచయగక 9 


వ అదియునుం గాక, 


క, కడణకమయి సురల వీంవున 


నిడికొనీ యసురుల జయించి హెచ్చగు జయముల్‌ 
బడిబడి నొనణప ఫఘనుండవు 
సుడివడ రే రిపులు నిన్ను మాచినయంతకళ, 10 


ఉ, నీవు మహానుభావుండవు నిత్యము మ|దథశకేతనాకృతిళా 


ఠీవి వహించినాండవు గణింపల యాదవులెల్ల నిన్ను సం 
భావన చేయుచుండుదు రపారపరా[క్రమధుర్య ! యెప్పుడు 
గావున నిట్టికార్యము( దగకొ నెర వేద్చము చేర్పు పెంఫునళా, 11 


వివి భుజగాశ నుండు హర్ష ఏన్గయములు చె 
మ్మ్‌నమునం జెననగొన వారం బీ 
రొ-ని యిట్లని విన్న వించె గురుత రభ క్రిక్‌, 12 


చతున్గాశ్యాసము 117 
థి 


ము, ఇటు లాడ౯ాదగనయ; ! మిరు కాపచే నెంజే నసింప౯ జయం 
నీ లి 


రైతా 


వ 


బటం గల్లుక్‌ మదినెంచిచూడంల (థువం బాళ్చర్య మా యిప్పుడ 
క్క_ట | లోనై కళ రణ్య ! సీవిటు ననుం గారుణ్యదృష్ట్‌౯ నుతిం 
చుట నాఛాగ్యముగాది పద్దుజముఖస్తు త్య (పభావా[శంయా ! 18 


3 కర్తను సకలలోక్షములకు నాద్యుండ 


వఖలకామ్మపదాయకుండ ఏవ 
(చావ్మాణ్య్మపియుండవు బహు యోగిమానసాం 
భోజరాజత్స్పదాంబుజుండ ఏవ 
క ల్యాణగుణుండవు కరధ్భతచ।[క్రగ 
దాశంఖశార్థ నందకుండ పీవ 
భ_క్తవత్సలుండవు భవ్యనాభినరోజ 
జనితసరోరుహాననుండ వీవ 
యిట్టి మిమ్ము నుతింప జే చెంత నాడ 
నిపుడె తనమింద వేంచేసి రిప్రజయంబు. 
గను మటన్న జయార్థ చరనం జబొనంగ 
స్వామి యతనికి జయజయ ధ్వనులు జలం. 14 


* అంత సాత్యకిమొదలై స యాదనులను 


జ్వారక సె యుంచి కౌరి యుదారలీల. 
బన్నగాళ నుషై బలభ[దమకర 
శేతనులతోడ నెక్కి. సంవీతుం డగుచు, 15 


= ఖగవావానారూఢుండై గగ ననూర్షమున చేగు శ్రీకృమ్లుని 


4. 


ఇారణులు స్తుతీంచుట ఫి కనును 


మాగ ధసూతవందిజనమౌొనివరుల్‌ వినుతింప నేగుచో 
వే గగనంబునందు జయవి(శ్తుత భావణులై న కవారణుల్‌: 


118 ఉపాూపరీ ణయ ము 


నాగవిరోధిపై నతిబలస్సురణంబున నున్న కెరికీక” 
సాగిలి| మొక్కి. యిట్లనుచు సంస్తుతిచేసిరి భవ్య సూక్తుల, [4 


స్కీ జయ శంఖచ|కాసిశార్భ గదాధర | 


౧ 
శాస్తు భలీవత్చ్సకలితనత్న | 
జయ నాభిపంకజనంభూతచతురాస్య ! 
అంబుధిక న్యావిహారలోల ! 
జయ భువన తయా[శ్రయచర ణాంభోజ ! 
జగదుద్భ వస్థితివిగ మకరణ | 
జయ దుష్ట్రదెత్యకుం(జరసూ) దనమృగేం[వ ! 
కమనసీయనారదగానలోల ! 
గీ, అఖిల చేవేళ ! కోటిసూర్య (పకాశ | 
జలధరశ్యాను ! కామితభఫలదనామ ! 
అమితగుణ హోర ! భవ్యదివ్యావతార ! 
ఘనమ[హీధరవ]రభారి ! కంసవైరి !, 17 
వ, అని మజియును, 


క, దోరమున నెదరిన బాణా 
సుకు గెలుతువు సిద్ధమనుచు సొంపమరం బొరికొ 
బొరిం బొగడువారి పలుకులు 
సౌరిది పినుచు నధిక హర్ష శ్లోధితుం డగుచుళొ, 18 


=! శ్రీకృన్ణుడు బల దేవాదులతో శోణపురి నమాపమునకుంజేడుట ;--- 


ఉ. చానవభంజనుం డహీమధామసుథాక రపాక భేది వై 
శ్వానరదుర్శి రీక్షతరసర్వదిగంతవిసారిభూరి లే 
జోనుగుణాత ్ర జేీకూడయి యష్ట్రభుజంబులుం దాల్చే నప్పు డౌ 
దానవసూదనా[గజుండు డానును బాహుసవానగ్రభాసిమై. 19 


చతుర్థాశ్వాసము 119 


క, అతిభాన్వరనుగు రూపము 
నతిమానుపదివ్య తేజ మమరంగం డాల్చె౯ 
రతిపతియు సత్ర భావో 
దితమైన ననత్కు-మారు చేహూాము. డాల్చెక్‌ 20 


గీ, వినుము రాజేంద్ర ! యటువలె వెలసె వివాగ 
వాహనారూథు(డై న యావానుబేవు 
నిపుడును దలంచితలంచి మాహృదయపంక 
జంబు లానందరన భ కితంబు లయ్యె, వీ] 


గీ, అపుడు మధువై రి దఖీ.ణహా స్తములను 
జ[కకా మోాదకీఖడ్లశ రము లలి 
సవ్యకరముల నాల్లిట నరవితోడ 
శంఖ కార్ముకఫలకపాళములు నమరె, 892 


చ, అట గడడుండు పఠజని కామిత ఫీవణఘోవణానిల 
స్ఫుటదచ లేం ద్రకూ టతటచూర్భ్య మహావిటపావనీజుండై 
త్ర టీదయుత (పభాజటిలతారత నుద్యుతి నిండ దిక్కుల౯ా 
బటుజవయు క్రి చే. బణచ భాసురలీల నభోంతరంబునకొ, ౨8 


వ, ఇట్లు గరుడుండు గగనమార్లంబునం జనుచుండం గృమ్షుల జూచి 
బలభదుం డిట్లనియె, 


క, హారివారిచ్రావర్లము 
లీరూపము లొదవె మనకు నేమిట నిఫు జో 
మేఠళిఖరిచేరువ ను 
న్నారమె యిదియేమి చెప్పము నలినదళొమా |! శీ4 


120 ఉపాపరిణయము 


క, అనుటయు నతనికి వారి యి 
ట్లనియెను బలచేన ! యిచట నాహవనీయం 
బనువహ్నీ దివ్య లేజము 
ఘనమై పొదువంగ నిట్టికాంతులు గలి౫౯, లిక్‌ 


చ, అనవుండు నేవతీరమణుం డాయదునందనుతోడ డై త్యభం 
జన ! యటులైన శోణపురిచాయశె వచ్చితి మార ! యిష్పు డీ 
యనలము శొంతింబెందంగ నుపాయమునొక్క టిమాడుమున్నం దా 
రు స్రనకు మురారి యెంతయును సౌంపుజనింపంగయి ల్కెసీ్‌[ కియ౯, 


గ్‌ అమృతహరణ |పవీణ ! యాయనల మిపుడు 
కడచి చనల నుపాయంబు. గనలగవలయు 
ననిన గరుడుండు నురనరిభంబువులను 
దెచ్చి నించిన నగ్ని యదృశ్యమయ్యె,. 27 


వ, అంత, 


వ. శ్రీకృష్ణుడు శంభుబలముల/ప పావకులతోం బోరుట $= 
మహ్మస్రర 
జలజూయౌానంగనంక రుణులు ముగురు నిన్తం[ దళ కిక (దిలోకం 
బులు గెల్య్వంజూలు శూరుల్‌ భుజగరివుజవస్ఫూ ర్తిచే నిట్టుల(త్యు) 
జ్వలకీలాజాలఘోరజ్వలనమును వ(డి౯) శాంతిం బొందించి యంతే 
బలదర్చ(ప్రాభ వంబుల్‌ బలియం జనిరి తత్సట్టణాభ్యర్ల సీమ౯ా, 28 
క, అది గని శంభు(నియో)గము 
న డివానిశమును ద(దీయనగరావన) కో 
విదులగు ననేకపావకు జ 
లదరి 'బెదరి గుంపుగూడి. యందు దమలో౯ , 89 


చతు నా శ్వాసము 121 


డ్‌, భూరి బలాఢ్యుం డీవిహాగపుంగవుం డీకనిమావ నెవ్వరో ! 
వీ(రులు శూరులా) ముగురు వీర లవకపరా[కమాద్భుతా 
కారు లుదారబాహుపరిఘస్ఫురదాయుధు లంచు నెంచి య్‌ 
(వారలుగాల నేమి * యని వారల (జంప) నిశ్చి తాత్సులై, 


క, కోపాటోపనితాంతో 
ద్దీపితులై చారి జేరి లీక్ణశరంబుల్‌ 
బె పై దళముగం గురియు(చు). 
జూవీరి తమళ క్షియు క్రి. జూప(ి) మెచ్చక, 1 


వ, అట్టి నమయం౦ంబున. 


క, విని వాణుం డాకలకల 
మును దన వేగరులలోన ముఖ్యుం(డగు నొ 
క్క-ని. బిలిచి తెలిసి రమ్మని 
ఫఘనమైన్యము లేర్పణేంచెం గదనాపేతు౯ా, వ్ర 


ఉ. వాడును వచ్చి యమ్యిహగవావానముఖ్యులతోడం బావకుల్‌" 
వాండిమిం బోర గన్లొని జవంబున నేగి సుపర్వవైరితో 
నేం డిపు డెవ్యరో ముగురు ని స్టులదీ వీ మరుత్సఖాళితో 
వే(డిమిమెం శెనంగెదరు వీరవ రేణ్య ! యటంచు: బల్క్‌ నళ, లికి 


వ. బాణాసురుండును నది సరకుగొనక యకంపిత ఖే ర్యుండై యుండె, 
అంత నిక్క_డ కలా జషుండును, కుసుముండును, దపహానుండును, 
(కిప్యనుండును, తపనుండును, పటలుండును, పతంగుండును, 
స్వర్తుండును, (భాజుండును, జ్యోతిష్టోముండును, హవి ర్భాగుం 
డును, అంగిరుండును మొదలగు ననేక పావకులు నిజూసీకపరి 


శ్‌ 
వృతులై నచ్చి (ప్రద్యుమ్న వాను దేవసంకర్ష ణులతో ను న 


122 ఉషాపరీణయము 


చేయునెడ వాసుదేవ్లుండు రథారూఢుండై ముంగలక్‌ బకొ 
వంచు నంగిరుం జూచి యిట్లనియె, 
క. నీవును మజణియును గల యీ 
పావకులును రణమునందు భయకంవితులై 
పోవక నిలిచిన మతి నా 
లావుం గనియెదఠరు మోదులావును చెలియు౯, లీ 


గీ, అనిన గోపము శెట్టింప నంగిరుండు 
కృష్ణుపెనిం (దిళూలంబుం (దిప్పి వైవ 
నంళతోన నె శౌెరియు నర్ధచం్యద్ర 
వీశిఖముల నేసి కావించె విశిఖముగను, లిక్‌ 


వ, మణటియును, 


క, స్లూణాక ర్లాస్రుము హారి 
థీ ల 
తూణంబునం దిగిచి రొమ్ముందూజల "నీయ 
శోణితము లొలుక నతండు౯ 
(బాణంబులు తల్ల డిల్ల (వాలె న్నేల౯ i 96 


=: అంగిడుని గూల్చి శ్రీకృష్ణుడు బాణువురమును (బవేశించుట ;== 


వ, ఇట్లుగచరుండైన యంగిఠకుండు మూర పరవశుండై పడిన 
శేషీంచిన పావకు లతని రథమున నుంచుకొని 'బాణపురంబు 
(బవేశించి రంత, 


గీ అంబుజాతుండు సీంహనాదంబుం జేసి 
భవ్యత రలీలం బూరింఇెం బాంచజన్య 
ముప్పు డాకౌరి గనుపక్లై నమృతకరుని 
వెడలం (గాయు నభ్గంబన విను నశేం[ద ! 87 


చతు ర్థాశ్యాసము 128 
కం బల బేవ్యపద్యుమ్నులు 
నలఘుతరన్ఫూ రి మెజయ నట్టన శంఖం 
బులు జబూరింపంగ నల హారి 
బలిమి€ (బ వేశించె వేగ చాణునివురముకా, శీర 


వ, అప్పుడు కోణితపురంబునందు, 


(స్రగ్ధర ॥ 
(పద్యు మ్నూ పేతనంకర్ష ణముఖక మల(పస్ఫురద్ది వ్యశంఖ 
(పోద్యద్భ్చూరి ప్రణాదంబులు బహుపటహావ్యూవాభేరీరవంబుల్‌ 
సద్య స్సన్న ద్ధయో భాలఘురచితమహాసావాస శేషళనంబుల్‌ 
మాద్యత్ప్చతీ౦ద్రపల్‌ల్లసితమహితయుం పాధ్యనుల్‌ గూడి నిండె౯, 


గ్‌, పట్టణము నాల్హుదిక్కు_లC (బబలీ యిట్లు 
భీషణంబగునట్టి యాఘోవ మమ'ె 
వననిధులు నాల్గు నొక్క-దిక్కు.నను గూడి 
భాసురంబుగ నొక్కుట [(మోసెననంగ, 40 


=: శంభుబలములు (శ్రీకృష్ణాదుల నెదుర్కొనుఃు :___ 


_ఉ, శోణపురంబు వారలును జొచ్చుతరి౯ బహుయ క పూర్వగీ 
ర్వాణమహోద్భట( ప్రమథ రాతనకోటులు విస్ఫురద్గదా 
'చాణమహో(గతోమరకృపాణములక్‌ ధరియించి యంబుడ 
(శేణులలీల గర్‌ నము సేయుచు నెంతయు భీపణాక్ళతి౯ ॥ 41 


నక్క_జముగ నార్చి పేర్చి యరితీస్హ ములో 
సెక్క-మ్ముల నానలుగురి 
వెక్కనముగ6 బొదవి రెల్ల వీరులు మెచ్చ౯, 42 


124 ఉపాూసరిణయ ము 


ప, మజీయు నప్పుడు సమరనిళ్శంకంబులగు ననేక కింకర సి న్యంబులు 
జంగమనీల కే లంబులకై వడిక్‌ జనుబంచి (ప్రద్యుమ్న బలభ (ద 
వాసు'బేవవై న'కేయులమో(శ( (బళయానలదారుణంబులై న 
చాణంబులు( (బయోగించి తదీయాంగంబులం దొరగు రక్త 
పూరంబులూ భుర్చదరదున్లం (దావ్‌ ఠకౌ(దంబుగా నార్చుచు 
విజృంభించుశమయంబున బలభ[ద్రుండు వాసుచేవునిం జూచి 
యిట్లనియె, 


ఉ, అంబుజనాభ ! యింక నముద్మగత వీరల భూరిబాహుద 
ర్పం 'జెడందాప కిట్టిసమయంబున సూరకయుండరాదు వే 
గంబున నీదు తీస్థశర కాం డముల౯ నిగుడంగం జేసి నీ 
లారిబుద శై ల బేహుల మహాీసురలం బొలియింపంగాం దగుళ౯ొ 


చ. అనవుండు నట్లకాక యని యామురవై రియు నంతకోపనుం 
బును నతిభీవషణంబు'నయి పొల్బు మహోజ్వలనా(స్త్ర ముక రయం 
'బెనయంగ నేసి తదృలమునెల్లను గూలంగం జేసి ముందణం 
జని మజీయుక్‌ గనుంగొని యెసైన్యముం గాంవీ,తఘోరజన్యమాక, 


న, అంత, 


మ, పరు ప్రానకుఠారతో 'మరగదాపాళాంకు శే ప్వాసము 
ద్లరశ _క్త్యష్టిముఖాయుధంబుల మహో(గప్ర క్రియక"దాల్న్సి భీ 
కర భేళఛాళపీశా చభూతగణరతన్సంఘుముల్‌ భూరి సం 
గరకెాతూహాలయు _క్రీనా ర్నె(బెలు చకా Cos 


ఉ. వారల జూచి యిట్లనియె వారిజనే[తునకుకా (బలంబనం 
హారి యువీం।డ్ల | ఆపక దర దార మాల చేను గిట్టి దు 


అమ అముము ము యు 


le ఫీవణంబునునా 


చతుర్ధాశ్వాన ము 1825 


ర్యారత గెత్పెద౯ వివాగరాజును నియ్యెడ డిగ్గి నావుడుకొ 
శారయు నట్లకాక కదనంబును సేయుద మంద జ్కొకటన్‌, 46 


హూ! యుద్ధము జేయ బలభ| డాదుల వేశ్వేడు చోట్ల శ్రీకృష్ణుడు 
నియోగించుట [= 


వ, అని పల్కి. సుపర్డుని డిగ్గై నప్పుడు బలభద్రప్రద్యు మ్నులును 
తోడన డిగ్గి రప్పు డప్పంకజూత్రుండు పన్న గాశనప్రద్యుమ్న బల 
చేవుల బేశ్వేరం బేర్కొని యిట్లనియె, 


సీ, పన్నగాళన ! నీవు వెన్నానగా నిల్చి 
యటవచ్చు నహితుల నడంచవలయు 
శేవతీ[వీయ ! నీవు నావలపలిదిక్కు 
నను నిల్చి రిపులతో. బెనయవలయుం 
(బద్యుమ్న ! నీవు డాపలి బెనకై నిల్చి 
యరినసంఘముల నెల్ల నుఖుమవలయు 
బజలముల&౬ బెదిరి విచ్చలవిడి వడి చేను 
దోళ్ళ కిం దునిమెదం దునుమువలయు 


గీ, నసురనివహము నెల్ల నటంచుంబలుకు 
నంతలోన నె తద్భలమంత నింత6 
గదియవచ్చిన సొదియుం గదిమె నంత 
గురుత రంబుగ నల పోరు ఘోరనుయ్యె, 47 


=: ఘోరయుద్ధమున శంభుసై న్యము పరాజయమునొందుట ;= 


క, వాలధరుండు న్ముగుండై లాం 
లమున చానవగణంబుః గదియుచు. బెనుయఏ 
ప్పలుంగాం బడంజేయుచుం దన 
బలస్సురణ రణమునందుం (బబలంగంజే సెక, 48 





1 గలమున చానవగణంబు గదిళ్లికు 


126 


వ, 


చ్‌, 


క్ర 


మూ 


షై 





ఉపాసరిణయము 


మజణీయును. 


(పళయహుతాశనపకరభాసురుండై మెదిరించు వీరుల (చుక 
హాలమున నీడ్చియీడ్చి ముసలా|గమునక్బడం గుమ్మి చిమ్ము 
బలుమరు నిట్లు రౌ(దనిజభావము జూపుచునుండంగోట్లు కొం 

కలుగ బడందొణంగి రచటకా (బముథ[పబలారిసై నికుల్‌, 49 


(పద్యుమ్నుం డరితిమిర 

(పద్యోతనుం డగుచు నిశిత బాణవితలిచే 

విద్యున్ని భదంష్టు)ల సనమ 

రోద్యు కుల (దుంచె దనుజయాథాధిపులక, 50 


శంఖ చకగ డాఖడ్డ కార్టభారి 
౧ 


కంసవై రియు నిజకర కాౌశలంబు 
ముజయ రయమున శరములు నెరయం౭వేసి 


రక్క-నుల భూరిదర్పంబు నుక్క_డంచె, 51 
పవీకులాద్యముండు సం 

ధుశీ తనిజపకుతీ క్ల తుండాాగములక౯ా 

రక్రోనివవాంబుల ముఖ 

వకుంబుల నడంది (వచ్చి వందటలాడెక్‌, స్ట్‌ల్లి 


* ఈపగిది నలుగురు భుజూ 


టోపంబులుః జూపు నప్పుడు సురారిభటుల్‌ 
ఇవాపంబులు దిగవిడిచి క 
కాపికలై చనిరి (మి)గులం గలంగంబడుచుక్‌, శి 


rl 








చాకో లయను కపపానునునోలున. మ చాేనాదుల ని మల ల అకా పనపానాప సక ధామము నాలం ప తనలో 


1 గలుగ బడందొణంగిరచటకా (ప్రమథ పముఖ (పబలారి స్రైనికుల్‌ 


wo 


చతుర్థాశ్వాసము 187 


గీ, అంత బలజీవమదనవివాంగనాథు 
లెంతయుం జేర్చి యార్చిరి సంతసనున 
నసురభీకరఘునరవంబయిన పాంచ 
జన్యమును వేగ పూరించెం జ|కధరు(డుః ర్ట్‌శ్తీ 


=? మ హేశ్వరశ క్రివీడితుండగు బల దేవుండు శ్రీకృష్ణునివలన 
తద్విము కిం చెందుట ఏ 
వ, అంత నిట్లు కింకరపై న్యంబు టైన్యంబుం జెంది సంగరంబు. 
జాలించి భయంబున దిశలకొ నం(భమించు నవసరంబున మహే 
భ్వర(పేరితంబై న మహాజ్యరంబు భయంకరాకారంబై హాస్త 
మ_స్తకచరణ (తితయంబులు గలిగి భసిత|పవారణంబై. భారాధర 
సవా|న్రంబునుంబోలె గర్జింపుచు వచ్చి వాసుటేవా[గజునిం గని, 


ను 


ఎటు బోవంగలవా౭డ వింక నిదె యుద్వ్భృత్తీ౯్‌ నినుం గిట్టి మ 
తృటుబాహోబలయు Es జూపెన మచాంధత్వంబు (వావీంచి న 
న్నిటులేలా యెజుంగంగజూల విటమిాం దెట్లయ్యెనో యంచును 
త్క_టహోనంబు నొనర్చి పై బడియె సుద్యన్నుష్టిబంధో_గ మై, కఫ్‌ 
గీ శాహిజీయుండు నెదిరించి బాహుయుద్ల 

శాశలముం జూపి మండలాకారముగను 

దిరిగి దిరుగ మ హేశ్వరజ్వరము నొంచి 

యతని యతిఘోరమున్నిపహారములను, 56 


వ 


మజీయు నమ్మ హేశ్వరజ్వరంబు, 


క్ర 


3 


తన నవ్యకరమునందలి 

ఫఘనభసితము బలునిరొమ్ము6 గది నుగ (చేయక 

జని యదియు నతనివకుం 

బునం బజె నొకథొండభంగి భూరిస్ఫూ _ర్రిక్‌. ద్ద 


128 ఉపహాపరిణయము 


ర (గక్కుునం (బలంబనైరియు 
నక్క-జముగ భసిత మెడలు(నట్లుుగం (దోయకా 
జిక్కిన త చృేమంబును 
మిక్కిలిం చాసంబు నతని మేనం జూపెళా, రి 


2 


. బలభ్ళద్రుం డపుడు కన్నుల ని(ద్రజేరంగ 
నావులింపుచు [భవం బౌనహీం(చి) 
(చుట్టు దిరుంగుచు నిట్టూర్పువుచ్చుచు 
రోమాంచమిళితగా(త్రుండు నగుచు 
నల్ల నల్లన వచ్చి యల్లజనార్డ నుం 
జేరి బేవో త్తమ | చిత్స (రూప |! 
కృష్ణ ! వాపీ కేశ ! యిప్పు డీతాపంబు 
'నే్పుమై శాంతిం బొందింవు మనిన 
గ గవమలదళ నేతుం డాబలుం గాలలించి 
జ్య్వరకృతం బైన శాపంబుం జనంగం జేసె 
నంత యెప్పటియట్ల యనంతబలుండు 
షప్రబలుచుం (బ్రకాశించెను భవ్యలీల, గి. 


ఆ: శ్రీకృష్ణుడు మహేశ్వరశ_క్రితో యుద్ధముచేసి జయించ లేక 
ప om య 
ప్రతిశక్తిని నిర్జించుట - రౌ(ద్రవై న్లవశక్షుల యుద్ధము : 

వ. ఇవ్విధంబున నిజాగజుం బృహృష్టాంతరంగు. గావించి ఫుండరీ 
చ్‌ 
శాతుండు మ బాశసరజ్యరంబున్మగంబున నిలిచి యిట్లనియె. 
గీ, దుర్శ్గదనము నూని తొలంప నీవేర్సి యింకం 
జెల్ల దీయడం గాదని చేరి తేనియ 
గరినని రాతసమముష్టిఘాతములను 
సీదుగర్వం బణంచెద నిక్కు వంబు, 


1. శబలి (పకాళించ భవ్యలీల, 


చతు శా క్వా సము 129 
క, అనుటయు నది కోపంబున 
ననలంబును బోలె నుజ్యలాకారంటై 
తనస వ్యేతర బాహువు 
లను భసితము నిసరె నతండు లవ్ష్యుముగాంగళ్‌, 61 


వ్‌, అంత్య 


సీ శౌరి మహే పాశ్వరజ్యురకల్పితంబగు 
నంతాప మందే నొక్కింతతడను 
జ్వర మంతలోసనె భుజంగమాకృతులై న 
తనభూరిహా_స్హంబులను దదీయ 
కోంఠంబుం జజచి తత్కఠినవతమునందు 
ముష్టిచేం బొడిచిన మురహరుండును 
భీ ఘం(బ) యు[గముష్టీ[పహారంబుల 
జ్వరముశిరంబు వకుంబు నొంచె 


గీ, నదియు నతనియురంబును హాస్తములను 
జజుచి కరచిన నావారి సస్మిత ముగం 
దన (కరగదను) దాని వక్త్రంబు నడంచి 
(తోసె నది బల్ఫి మజియును డాసె నతని. 62 


వ, ఇట్లు భుజ తయంబుగల మ హేశ్వ్యురజ్వరంబును 'నెనిమిది భుజం 
బులుగల గరుడ స్వజుండును (బక టగిరికటకనికట కటపతిత నిర్టాత 
తులిక ధా్ధనంబ్బులై న ముస్టిఘాతంబులం బరస్సరంబు నుర 


లంబు నొంచుచు ధాశాధర_స్పనితగంభీరంబుగా నాళ్ళుచు 


క50 


ఉహావరణయము 


ఫరోరంబుగాం బోరునట్టియెడ, వియచ్చరవరు లచ్చరుపడి 
మున్నెన్నండు నిట్టినమరంబు గన్నవిన్నయది గాదని పొగడు 
వచనంబులు గగనంబున నిగుడ నంత డానవాంతకుండు 
నంతయు గోపొటోపంబు దీషింప నమ్ము హేశ్వరజ్యరంబును 
ని్మగహింపం దలంచి కువీతసమవ ర్తి (వశవ) ర్తి (పతిఘుంబ (న), 
దగు నిజభుజాపరిఘుంబున వ(జకఠినంబగు తద్వతంబు గుల 
గులలుగా నగల్పి గర్జించి బాహువులం బట్టి నేలం బడ దోచిన, 
తద్భాహువుల వెంబడి దదీయహృదయంబు!: (బవేశించి మజియు 
ఖేదంబుం బుట్టిం చె, నమ్ముధుసూదనుండును మ హేశ్వరజ్వర 
(ప్రవేశ వ్యాకులిళాంతరంగుండైై వణమాతంయబు గాత్రంబు 
గగుర్చడ నావులింపుచు ని చాపర నశ తంబు నొంది, యిట్టి 
గుణంబు ( లం గలది తేజ్జ (రమని మనంబు) న నెంచి కోపించి 
తజ్జ ఏరంబు నిగ హీంపంజూలిన (పతిజ్వరంబుం గల్పించిన, 
నడియును నాల్లుభుజింబులును నాబ్లుము(ఖంబులును నాల్లు 
విధము)లైన యాయుధంబులు ధరించి మా హేశ్వ్యరజ్యురంబు 
నెదిరించి సింహనాదంబు జేసి బాహుయుద్ధంబునకుం జొచ్చి 
(వివిధగతుల యుద్ధము జేయుచునుండ గం)ధర్యగణంబు 
లంతరికంబున నిల్చి విన్గయాయ త్తచిత్తులై పీథ్సీంపుచుండి, 
రంత మ హేశ్వరజ్వర౦ంబు, 


పవిసమహ_స్తమ్మున టె 
హ్లవ (బలములు మిగులం గూలం జజుచిన నదియుక్‌ొ 
జవముగి బహువికృతస్వా 


_ధనములు గావించె మిగుల కాాదముగాంగ౯ా, 68 


వ, 


ఉ 


చతు నా శ్వానము 
అంతం గోపము రెట్టింప నంతకోప 
మాకృతీని వై.వ్లవజరం చాజ్వరంబు 
మ_స్తకంబులు నిజఘోరహ _నృములను 
జదియ మోందుచు వుటీయు వష్షుంబు నడిచె, 


. అడిచిన ఇాంకరజ్వు, +. +444౪ జేసి తజ్జ (రం 
ప్ప 


బుడుగక నైయబడ౯ సునిశితో(గరవంబుల'ే తదీయమాా 
వెడంద యురంజున. *. 


4 = యుద్ధము నహీనబలంబునంజేయు న _త్తరిక. 


. వైన్లవజ్యరంబు వడి శాంకరజ్వరం 


మును సిక గ 


అ 6 అవ శ 6 కి శ 4 9 6 8 అ 6౨ 4 6 6౪9 4 69 అ 6 


అచట అలు AU A ల నస జాలగాసి Fat) 


అంత, 


ఫఘోరతరన్వరంబునను గూయిడునట్టి జ్వురరి.*.. 4446446, 
= రము సేసిదం గను మటంచును జెట్టుగనార్చె శెరియు౯్‌ 


(గూరమ హేశ్వరజ్య్వరము చన Aten hh 


181i 


64 


65 


66 


అలల నద్భుతంబుగక్‌, 68 


కృష్ణదేవ |! యదూద్వహ ! యీజ్యరమును 
గృపను తు పటట 


6846966990 + యముగా బళ్కె. నచట నాకాక వాణి, 


68 


182 


ఉషపూపరిణయము 


క్క, వనజాయుండు తద్వాక్యము 


విసి రా(ద్రజ్వరం 6442366666 66696464 


4 దిశి $ జ 4 4 ఈ కక ఉరి ల 6 ఏఈ 668 చిలి + ఇ 6 6 అ 6 


46662002 యుచు నదియు నధికహర్ష ముతోడకొా, 69 


. అనుతాపంబును చెంది శౌ రికీని సాష్టాంగ, Ss 


ప మ లలా శనులయు నర చేర్చియో 
దనుజారాతి ! (తిలోక నాయక | సురేం(జన్సుత్య పాదాంబుజూ | 


సను రశ్యంవుచుట పలావు 70 


స ద్యాను (కమణక, 


పద్యములు 

అఆ 
అంగ నాహ్బ దయహాోరి 
అంతం గోపము శెట్టింప 
అంతః పురంబున కళుకక 
అంత బల'చేవముదన 
అంత సాత్యకిమొదలై న 
అందంబుమౌోరంగ నలివేణి 
అంబుజనాళ ! యింక 
అంబుజూత్సుండు సించూ నాబింబు( 
అక్కరో ! నీవేల 
అభిలజగన్మయుండే నట్టి 
అచ్చెరువందుచు వారలు 
అట గరుడుండు పక్షజనితొ 
ఆటుగనుక దూరముగు 
అట్లుగావున నన్ను 
అడిచిన శాంకరజ్వ 
అతీఫాస్వరమగు రూపము 
అతీవ ! దాంగలిముచ్చు 
అ త్తం జిత్రరేఖ 
ఆది గని శంభు(నియో)గము 
అ దిసముక్తుంగ భద 
ఆన విని క ంసనర్షను(డు 
అనవుండు నోపించి 
అనవుడు నట్టకౌక యని 


గడుల ములక 


సట 


118 
181 
&2 
127 
117 
69 
128 
122 
15 
86 


-88 


119 
116 
ర్‌ర్‌ 
181 
119 
40 
92 
120 
50 
115 
రం 
124 


పద్యములు 
ఆనవు(డు శేవతీరమణు (డా 
అనీనం గోపము కెట్టింప 
అని పలుకు వెలులశలుకులు 
అని పల్కు. నన్వి రు[దుండు 
అని పల్కిన చెలిమౌటలు 
13 ౨) 
అని మదను మదనబలముల 
అని మధునూదన6 డాడిన 
అని మనమున నుస్క 
అని యనిరుద్ధుని నింతులు 
అని యొకపని నెపమున 
అరుగు డనియొల్ల 
అనిరుద్ధుండును తోష 
అనిరుద్ధుని దోడ్కాంని 
అనిరుర్ణు నిటరు 
అనియర్దని లాచిటు (గక 
spon సౌంధర్యము 
ఆని లాలింప్రచు నయ్యుస 
అని వనిత నూజడింపుచు 
అనుచు6 గుంఫధాండుం 'డాడిన 
ఆనుచు6 దగ బల్క్‌ 
అనుచు దనుజపు(త్రి 
అనుటయు6 జి(త్రరేఖ 
అనాటయు నఠనికి హరి 


12) 
122 
28 


19 
77 
46 
116 
84 
102 
78 
97 
95 
62 
రీస్‌ 
91 
74 
80 
101 


08 


91 
ర్‌4 
ర్‌0 
120 


184 
పద్యములు 
అనుటయు నది కోపంబున 
ఆనుతౌపంబును జెంది 
అపుడు కృష్ణుండు 
అపుడు మధుమై 8 
అమితకళాభోజునకును 
అమృతవారణ ప్రవీణ ! 
అరవిందముకుళ విగళ 
ఆరుణొ బ్ఞ్దబాయికౌంబా 
ఆరుణో దయంబున 
అరుదగు తనొసతినామము 
ఆలఘఘుపరాక్రమనిధి 
అల చకోరము నెన్నెల 
అల చిత శేఖ నునతో 
అల యచ్యుతభూవి భునకు 
అల యుప6 జాచి కిరి 
అల రుక్మిణీదేవి యందంబు 
అల వసుబేపున కాత్మ 
ఆఅ నిభునామంబు 
అల విరినింటి రాయలు 
అల్ల కుంభాండుని 
ఆవసరమువ్రార లప్వుడె 
అసుశేంద ! నీకన్య 

ఆ 
ఆచితశేఖ దా నఖిల 
అమురాంతకపాతు6 
ఆయడ వలరాయండు 
అశ్వినేయకుమారుల 
ఆసఖీమణి 'స_పవాసర 


ఇంక చలింపచేరె 
ఇంక చింతీంపంగ నేలనే 


ఉపాపరిణయము 


ఫుట 
129 
182 
114 
119 


120 
న 


112 
101 
87 
98 
ర్వేడ్డీ 
46 


12 
106 


47 
75 
26 
108 
89 


64 
92 
తిర 
ఫ్‌1 
49 


91 
25 


పద్యములు 

ఇంతి ! నీవలిగిన 

బంతులు గొల్వ( జు ట్ల 
ఇందు బింబముతోడ 
ఇచ్చకములాడి మిక్కిలి 
ఇటు లాడకా దగునయ్య ! 
ఇటు వగచిన యువ 

ఇట్లు చాణజయార్థ మై 

ఇది శోణపఫురమందు రిందుకు 
ఇరువురు నీ [క్రియ నుండగ 
ఇల కిటువలె దిగి వచ్చిన 
ఇల్లిల్లు చిదకీ యస్ఫ్సుడే 
ఇవ్విథమున లాలించిన 
ఇవ్విధమున వీనారించిన 


ఈ 
ఈ శై వడి ననిరుద్ధునిం 
ఈతని కులమును గుణము 
ఈ6త యిక్కడను లేదింతీరో | 
ఈ పగిది నలుగురు భుజా 
ఈ రీతీ చాణూం జేసిన 
ఈ రీతి వికమంబున 

4 
రూదుటగు చిల్క. తేజిపయి 
ఉవిదరో ! విననమ్మ 

ఎ 
ఎంతయుు6 గినుకను 
ఎటు బోవంగలవాండ్‌ నింక 
ఎనయంగ నాయొడకళొ 


ఏవ్య తె యా బాలానుణి 
ఎవ్వరితోడం బలుకోదు 


ఎన్నరు 'మెత్తు రీపలుక్‌ 


84 
108 
68 
102 
17 
17 
114 
76 


81 


110 
103 
68 
84 


60 


ర్‌తి 
88 


126 
96 
97 


75 
40 


97 
127 
47 
76 
71 
గక 


సద్యాను[క్రమణిక 


పద్యములు 

వ్‌ 
ఏబేవు. డఖిలామేశ్వర 
ఏనోము నో౭చెనో ! 
ఏప్పున మేమిందజణముకా 
ఏలా మికీయోజన 


లి 
ఒకరోొకరి చేయి 


ఒక్కు_మ్మడి వడి నడచుచు 
ఒప్పైన క్రరులకు 
ఒయ్యారమునC దన 

ర్ట 
ఓ యసుశేం[ద ! వీని నని 
ల్లీ రజనీ చ లేంద ! హీత 

క్ట 
కటకట |! స్పదినంబులు 
కడ6కమయి సురల వీంప్రున 
కడు మనోవాక్కాయ 
కదనమున( గిట్టి తవబలము 
కదియు చీంకటిC 
కదిసి (ప్రేమను వీని 
కనకశ్నీ తిధరధృతికిని 
కనకతులాపూరుగముఖ 
కనకమయాంబరములును 
కనుదెజవగొప్పీయుక 
కన్నియ! దైన్య మొందకుము 
క న్నెపాయముదాన 
కనులంబుల్‌ ముకుళించె 
కనులంబులా ఏక సీంచెను 
కనులదళొవీ, ! నీ కలలోన 
కరియూథ్థంబుల6 గనులంొని 


పుట 


రీతి 
22 
89 
107 


83 
128 
88 
86 


08 
99 


21 
116 
18 
115 
84 
82 
8 


87 
£0 
10] 
ఢి 
87 
105 
19 
92 


పద్యములు 
కరుణారసోత్తుంగ 

కలకల నవ్వుచు 

కలగక "నెమ్మజలోపల 
కలగని మేలుకౌంచి 
కలం గనెడువారు లేరా. 
కలయ గలసిన యల చెలువుని 
కలంగుచు నుండెడు వేళను 
కలలోన? గూడిన 
కలలో జూచిన ప్రరుమం0 
కలలో. జేసిన చిన్నెలు 
కర్తను సకలలోకనులకో 
కాంతుడు కన్నుల 
క్రింక్రిణీరవముల ఫొంక''మె 
కుంకును6 బూసెద 
కుందకరయముండ యగ గరముల 
కుతుకముమోరయగ 

కులగిరిక న్యక 

కృష్ణదేవ ! యదూద్వవా | 
కృష్ణుని మనమ6డై 

కో పొటోపనితొంతో 

క్షీ రాంబుధి జనియింపుచు 


ఖగరోలనాధుండు 

గ 
గండకె లమురీతీ 6 గనుపట్టు 
గందంబు మైం బూస్సి 
గంధగజమును బరికించి 
గమకంబులై న బంగారు 
-గాండీవధరుండు సద్దుణ 
గిలిగింత లిడుచు మిగలకా 


185 


ర్‌ి 
40 
26 
15 
71 


89 
42 


82 
20 
17 
117 
28 
94 
80 
78 
86 
18 
181 


121 
46 


115 


87 
15 
96 
60 
ర్‌ 
80 


186 ఉపోపరీణయము 


పద్యములు 
గారి యనుగ వాంబునను 
(గ క్కునC (బలంబవై రియు 
ల 
ఘనముగ నార్చు లుప్పతిలం 
ఘనమైన కార్యంబు 
ఘనసంఘంబు (పచండ 
ఘోర తరస్యరంబున 
చ 
చం(దిక నిరసించు 
చనవరులగు గరి తలతో 
చలికరువలి నెచ్చెలి వై 
వీంకటు లనియెడు 
ఇంగ మలావరకరుణొ 
చెంగమలేశీపడాంబుజ 
ఇక్కి_టం జేయిడి 
ఇలరేయగ మెలచేంటి 
చెలిమికా అత్మీని జోడుంగూాడి 
ఇలు అంద టీట్లు గొల 
ఇలులొర ! కంటిరా 
చెలు లిటువలె గై “నీయ యగ 
చెలులు చుట్టును గొల్వ 
చఇెలునగు "“హీనుసొధమును 
ఇలువుని దెచ్చితీ నీతో 
చలువుమో రన యట్టి 
జేరంగ రమ్మని చేపట్టి 


a 
జగము లన్ని యు స్ఫుజియింప 
జన మేజయజనపాొలు (డు 
చ, కాసిశార 
జయ శంఖ (కెసి ర్స్‌ 


జజ్ఞభా మానం సంకర్థ ఇలు 


పుట 
20 
128 


91 
56 
98 
131 


10% 
py: 
63 
71 
70 
65 
41 
78 


112 


118 
120 


పద్యములు 

జలజూవీ, ! చూచినే 
జలజావీ. ! వినుము 
జవ్వని "జేరములే కని 
జూటుకాందగు పీడ 


తం డిదగ్గ ణి బోయి 
తడవాయ వచ్చి యిట 
త నచెల్మి “నెంచి యి గ్రరి 
తనయా డేకార్యంబుC 
తనయునిమో (దనె దాడిగ 
తనర నారఘునాథ 
కనర నేం జేసిన 
తనశికు మన్నరుజాస 
తన వేయికరంబులబే 
తన 'సవ్యకరమునం దలి 
తరమిడి తనలో నవ్వుచు 
తలయూ6ప్రచ 6 దత్తజపడి 
తామరతూడుల 6 
తావుల వైదచల్లు తానుర 
తెల్ల నిమేనికై నలరు తేజము 
(తీజగంబునను గల్లు 

ద 
దండే తంబుర స్వర 
దనుజభంజన ! నన్ను 
దనుజూదీశుని పంపున 
దాననభంజనుం డపొను 
'డారుణళా తవ 
దినిజుల కే నను దేరిచొడంగ 
దురమున "సదిరిన 


దుర్మదము మాని తొలయ 


పుట 
81 
12 
81 
49 


17 


68 
108 
స్ట 


22 


96 
127 
25 
89 
72 
2 
110 
70 


పడ్యానుక్రమణేక 


పద్యములు 

చ్వారకశేగి యాస్రరము 

చ్వారకలోన నానగర 
ధ్‌ 


భ్యానంబు నారాయకళకె 


న 
ననవింటివాని గాసి! 


నవ్వులకోను మనతోడను 
నారదచోదితుం డగుచును 
నారదు6 'డావృ త్తాంతము 
నిఖిలలోకంబుల నీవంటి 
నిద్ధురలేచియు న్మిగుల 
నిలునిలు మనుచును 

ని స్తులసద్దుణా వళుల 

నీపతీ మన్నరుదాసుండు 
నీవును మటీయును గల 
శివ మహానుభావు(డవు 
“నెయ్యముంజేసి (ప్రసంగము 
“రిఇం[టుక ల కస్వు 
ఇలకొను విరవాముక్షేతను 


స 
పంచదార నొసంగి 


పంచరత్సంబుల పనిహర్వు 
పకీకలాధ్యతంండు 
పగడంపుచాయల 
పచ్చవిల్తుండు వాడి ఫభాణంబు 
పటుజంఘాలభ వద్దరు 
పట్టణము చనాల్బుదిక్కు.లం 
పడక్రింటిలోపల 

పడంలి యొక్క.తె వాడపంబు 
పణంతి యొక్క. తె 


పుట 
77 
70 


తర్‌ 


76 
104 
100 
101 

ర్‌ 

74 

94 


1922 
116 
71 
72 
24 


83 
59 
126 
87 
15 
116 
123 
102 
61 
28 


పద్యములు 

పదపద్మముల వాయ 
పన్నగ పాళబద్భ్యండగు 
పన్నగాశన ! నీవు వన్నాసగా 
పన్నీ టిచేతను బాగసమిర/౫ 
పరశుప్రాసకుళార 
పరికింపు కృత నేత 
పఠరిమళంబులు నీంచు 

పలికి మన మెల్ల 

పలుమరు గాంక 

వల్లవంబుల మించు 
పవిసమవా'స్తము శన 
పాయనిభీతి. చాంథులకు 
పాఠర్వతివరమున 
పుక్కి..టివిడే మిచ్చి 
పుణ్యవంతు డు మిగుల 
పున్నమనాంయటి చఛందురుని 
పుబ్బొడిని దిన్నెం దీర్చ చు 
పురమున సాయకాసుకండు 
"పెంచిన చిల్కు_ను 

పొలంతి యొన్వతే బరి 
పొలుపుమోిరిన యట్టి 
పొలయల్క_చేతను బొలంతి 
(పజ్వరిల్లెడు హోమ 
(వతిలేని పసిండిచప్పరప్ర 
(ప్రతీలేని రతనాల 
(ప్రద్యుమ్నం డశితిమిర 
(పద్యుమ్నో పేతసంకర్ద ణ 
(పళయకాలమునా6టి 
(పళయహు తాళన్యపకర 
(ెపేమతో. జక్కెర 


187 


99 
100 
125 

62 
124 

49 

80 

25 

£7 

123 
180 

88 

10 

44 

50 

58 

తీర్‌ 

£7 


45 
106 


రర 
93 
62 
85 
126 
128 
95 
126 
46 


188 
పద్యములు ఫట 
ఫ 
భణిరాజహారచింతా 26 
ఫుల్లాంభోరువామి తు ల్‌రి 
CA) 
బంగరుమంచము మీదను 14 
బటువగు మామిడికిందను 84 
బలజేవ్యయగ్యుమ్నులు 128 
బఅభ దు. డపుడు కన్నుల 128 
ఇజలధ్ధ|దుం డప్పుడు 1ll 
బలితనూభ వుండగు 111 
బలిపు( తు డప్పుడు వరి 
బలిసుతు6 జేలెడు నీఫురి 19 
బలువగ కిన్క.బే సలయ 94 
బల్లీదు€డై "మొల నరవిరి 88 
ఛాణనందన కప్పు 41 
జాజఇనందనకును 77 
చాణుం డంత నిశాత 96 
ఛాణుం డీరీతి నొప్పింప 97 
ఛాణుసట నోడి చనిన ‘46 
బాలిక బడలిన భావంబు 80 
బాళితో రమణుండు 10% 
బొమ్మల పట్టుకోకలను 84 
భ్‌ 
భూరిబలరూపవిద్యా ర్‌] 
భూరిబలాఢ్యు డి వివాగ 121 
ము 
మకరాంకొకృతి నాథుం డొక్కురుండు22 
మణిసౌధరుచిజాల 60 
మదమున సహ(కరుం డన - చీర్‌ 
మనకోరిక లీజేరెను, Sas 38 


ఉపాపరిణ యము 


పద్యములు 
మనమలర6౫ నీవల్ల భు 
మనసిజశేళిం చాను 
మరుకాంకలచే మికిగ_లి 
మరుకాంకల [భమనొందుచు 
నుజిదిన కార్య మియ్యద 
మలయజగంధి యొంతయును 
దూగ ధసూతేవందిజన 
మానిని ! యట్లన కానిమ్ము 
నూనిని ! యీతండు వోనా 
మీంచు ముస్పలను 
ముక్కంటి గారి 
ముభ్చట6 దీరంగ ముద్దు 
ముచ్చటమిర నా కలను 
ముచ్చువగమిగ నెచ్చెలి 
ముదిత ! రమ్మని వీండు 
మునుపును శంబరానురుండు 
నుల్లో కములు మెచ్చ 
మేలు గా( గనుపట్టు 
"వెంలకనవ్వులవాండు 
మోముదొామరమో6ద 
వొనీం(ద్రు6 దో డెచ్చి 

ర 
రమణుల నెందటి “నైనను 
రాణించు అత్తుకరసమును 
రామొ 1 రమ్మని వెటలా 
"రిప్పవేయక నేను దప్పక 
శాహిజేయుండు "సిదిరించ్‌ 


వ 
వచ్చినవా రీకి నప్పుడే 


వనేేళి సల్పి యీగతి 


ర్‌ర్‌ 
ర 
40 
40 
19 
20 
117 
5 
ర్‌ 
39 
12 
79 
95 
62 
88 
104 
12 
104 
16 
ll 
110 


78 


30 
74 
127 


109 
82 


పద్యములు 
వనజముఖి యొర | 
వనజావీ., ! యుద్యానవనము 
ననజాఠక్షుండు త ద్వాక్యము 
వనజాత నేత కను6గొను 
వని తాజనపరివృతు 
వరగర్వంబున చానుండు 
వసుదేవ పముఖుల నల 
వాండును వచ్చి యన్విహగ 
వా యుశకనూదాండు వాయు 
వారల జూచి యిష్ణునియె 
వారాశిపరికక్ష్మా 
వింత యొకటి నేంకు 
విశవమ్మా దను జేం దప్పు తీ | 
వినవోయి కంఫాండ ! 
విని బాణం డాకలకల 
వినుము రాంజేం(ద ! 
వివిధా యుధరహితుండును 
వీిరల నందజ6 గనుంగోొని 
పిళాలాపము లాడెకు 
నంకెటేందుని ప్ప తీ 
చేయిదూటలు నింెకేల 
వైన్ల వజ్యరంబు వడ్డి 

fe "నీ + 
శంకర |! జేవదానవుల 
కంల కాలని కాం 
శకున కనయెన 
ఛొణపురంబు చారలును 
కాని నేవింప జంభొరి 
శొరిపడాబ్దనేవన 

నా మహేశ్వరజ్యర 

శి శ్రీకర గోపుర (పాకార 


పద్యాను క్రమణెక 


పుట 
40 
18 
182 
65 
6] 
9 


109 
121 


64 
124 
27 


109 
17 
10 

121 

119 
95 
49 

112 

4 
ర్‌6 

181 


9 
126 
99 
123 
74 
26 
129 
ర్‌ 


జాం టీ | 


పద్యములు 
(శీజయనిత్యనివాసా 
(శీమహీతరాజగోప 

(శ్రీరఘు నాథ సుధొం బుద్ధి 

శ్రీ రొాజగోపకారి దరణా 
[శీరాజిగో పాల సేవామహిమ 
(శీవిజయా యురున్న తులచే 


న 


నంతసంబమర ననంకుని 
సంపంగిపువ్వులు 
'సకలంక మెసట్టి చం దవింబనూ 
సకలసంపదలబే 
సక లసఫామన్యంబు 
సరసిజపష్యక"నేత 
సలలికమైన చందనము 
సామెత్కృళకనకవ నా 
సారథి తేరుం బెచ్చె నని 
పారోదారకటా కవీ క్షణ 
సుజనరక్షణకోభనవి క్ష ణా 
సుదతి | విరలచెల్వు 
సుకగరుడ యక్ష రాక్షస 
నూణాక్ర కత్తా హారి 
నం 
పాత కేసులై న చానవు 
వా౩తోడుశ నీ కొర్యము 


వహారియష పేల్కా_ంచీ 
సహూరుఅును గేతువు సారథి 
వాలధరుండు నుగుండై 
హోరివారి(దావ్భ్యమూ 


139 


28 
114 

66 
#5 


14 
74 
త్‌ే 


89 
89 
i183 


107 


86 
18 
112 


98 
105 


105 

98 
125 
119 


గ బ్రషవిద్యాలయ ఇ 
ల్‌ మటు ర 


mm వీ 


22 


తప్పాప్పులపట్టిక 


సంగరంగ 

కృతభ కృ 
పరచుట 
'దెచ్చుటవ్రై 
బ్రంత. బింలింపంగ 
నెచ్చలి 

శకీయుట 

మోాందనే 
జాణాసుని 
చెలింప నేల 
చిన్నీపాయ బున 


ఒప్పు 
నంగరరంగ 
కృతిభ రృ 

99 

పటఅచుట 
'తెచ్చుటనైై 
బ్రంత చింలింపంగ 
నెచ్చెలి 
శీసట 
మోంద సె 
బాణాసురుని 
చలింప నేత 
చిన్ని పాయ ంబున( 


